శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 
శ్రీమతే రామానుజాయ నమః 
(2 కా టి | కు 


టాం 


ఆదిత్య హృదయ 


హృదయరంజనీ వ్యాఖ్యానం 


వ్యాఖ్యాత 
పండితరత్న, వేదాంతవాచస్పతి, సత్సం ప్రదాయసుధాంబుధి 
ఉ.వే. శ్రీమాన్‌ డా ॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


ఊఉ: మహానిద్వాన్‌ 
శ్రీమాన్‌ ఈయుణ్లి శేషశింగరాచార్యస్వామి వారి 
114వ తిరునక్షత్రోత్సన జ్ఞాపిక - 2013 


2 ఆదిత్య హృదయం 


ఆదిత్య హృదయం - హృదయరంజనీ వ్యాఖ్యానం 


వ్యాఖ్యాత : ఉ.నే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 

ప్రతులు : 500 

అన్నిహక్కులు క వ్యాఖ్యతవి. 

మూల్యము న అమూల్యము 

ఆవిష్కరణము : 28-4-2013 

సందర్భము : ఉ.వే.శ్రీమాన్‌ ఈయుణ్ణి శేషశింగరాచార్య స్వామివారి 
114వ తిరునక్షత్రోత్సవము 

వేదిక : శ్రీభాష్యకార భవనము, నరసాపురం 


ముఖచిత్రం : సూర్యప్రభవాహనంలో శ్రీవారు, తిరుమల 


-ఈ(గ్రంథం, భగవద్చాగవతాచార్య కైంకర్య నిష్టులైన 
శ్రీమతి జంపన జానకమ్మ, శ్రీమాన్‌ జంపన సత్యనారాయణ రాజు 
దంపతులు భక్తితో సమర్పించిన ద్రవ్యంతో ము ద్రింపబడింది. 


శ్రీమతాం శింగరార్యాణా మవతార మహస్సృతిః | 
కృతిః సమర్చ్యతే భక్త్యా సైషా తత్పదసన్నిధా ॥ 


ప్రతులకు : 1) శ్రీమాన్‌ ఈ.ఏ. శింగరాచార్యులు 
18-3-58/7, శాంతినగర్‌, కె.టి.రోడ్‌, తిరుపతి-7 
ఫోన్‌ : 98850 03420 


2) శ్రీ జంపన సత్యనారాయణ రాజు, అంతర్వేదిపాలెం 
సఖినేటి పల్లి మండలం, రాజోలు తాలూకా 
తూర్పుగోదావరి జిల్లా 
సెల్‌ : 98669 60859 


అక్షరయోజనము: శ్రీచం ద్రశేఖర్‌, తిరుపతి 
ముద్రణ : సియన్‌. ప్రింటర్స్‌, తిరుపతి 


హృదయరంజనీ వ్యాఖ్యానం 3 


న్యాయవేదాంతవిద్వాన్‌ 


ఉనే. శ్రీమాన్‌ ఈయుణ్ణి రంగాచార్యస్వామివారు 
భారద్వాజభవనం, కోవెలవీథి, నరసాపురం 


మంగళాశాసనము 


ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్‌ | 

జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శినమ్‌ ॥ 

“పశ్యేమ శరదశ్ళతం, నందాను శరదశ్ళతం, మోదాను శరదళ్ళతమ్‌” అని 
అంటూ వేదపురుషుడు జీవులంతా నూజు సంవత్సరాల కాలం సుఖంగా, 
ఆనందంగా జీవించాలని ఆశించాడు, ఆశీర్వదించాడు. తొణ్జరడిప్పాడి ఆవ్వార్లు 
“వేదనూల్‌ పిరాయమ్‌ నూజు” (వేదశాస్త్రంలో తెలుపబడ్డ మానవజీవితకాలం 
నూణు సంవత్సరాలు) అని అన్నారు. భరృహరికూడా “ఆయుర్వర్షశతం నృణాం 
పరిమితమ్‌” (మానవుల ఆయుఃసపరిమితి నూటేండ్లు) అని అన్నాడు. ఇక్కడ నూజు 
అనే సంఖ్యకు అనేకమని అర్థం. ఈ విధంగా పలు నర్షాలపాటు సుఖంగా జీవిస్తూ, 
భగవానుని ఆజ్ఞారూపాలైన వేదాలు, ధర్మశాస్త్రాలు మొదలైనవానిలో తెలుపబడ్డ 
ధర్మాలను ఆచరిస్తూ ఆ భగవానునకు ఆనందాన్ని కల్గించి, అతని కృపకు పాత్రం 
కావాలని అంటూ వేదం “కుర్వన్నేవేహ కర్మాణి జిజీనిషేత్‌ శతం సమాః అని 
తెలిపింది. ఈరీతిలో జీవించేవారు “విణ్ఞులారిలుమ్‌ శీరియరే” అనే విధంగా 
నిత్యసూరుల కంటే గొప్పవారని దివ్యసూరుల వాక్కు. 


శ్రుతిస్టృతివిహితాలైన ఆయా వర్ణాశ్రమధర్మాలను ఆనుష్టించ డానికి 
నూటేండ్ల ఆయుస్సు ఒక్కటే చాలదు. ఆరోగ్యవంతమైన శరీరంకూడా కావాలి. 
“ఆశిష్టో ద్రఢిష్టో బలిష్టు తస్యేయం ప్పథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాతొ (పూర్ణంగా 
భుజించగల్లిన, శారీరకమైన బలాన్ని కల, మానసికమైన దృఢత్వాన్ని కల వానికే 
ఈ ప్పథివి అంతా సంపదతో నిండినది కాగలదు) అని వేదం పల్కింది. “భద్రం 
కర్లేభిః శుణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిః యజత్రాః, స్టిరై రంగైః 
తుష్టువాంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః” - అనే వైదికసూక్తి ఈ 
విషయా లను తెల్పుతున్నది. “శరీర మాద్యం ఖలు ధర్మసాధనమ్‌” (శరీరం 
ధర్మసాధనాలలో మొదటిది కదా) అని మహాకవి కాళిదాసు అన్నాడు. అందువల్ల 
ఆరోగ్యవంతమైన శరీరాన్ని సాధనంగా చేసికొని ప్రతివ్యక్తి వేదోక్తమైన ధర్మమార్గాన్ని 
అనుసరించి భగవానుని అనుగ్రహానికి పాత్రుడు కావాలి. 


4 ఆదిత్య హృదయం 


ఈ ఆరోగ్యం ఎవరివల్ల ఏవిధంగా లభిస్తుంది? అని గమనించినపుడు, 
“ఆరోగ్యం భాస్కరాదిచ్చేతో' (ఆరోగ్యాన్ని సూర్యునివల్ల కోరాలి) అనే సూక్తి మదిలో 
మెదులుతుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుని ఆరాధనవల్ల ఆరోగ్యం, 
బలం, తేజస్సు, ఉత్సాహం కల్గుతాయి. మయూరుడు అనే సంస్కృతకని 
సూర్యభగవానుని స్తుతిస్తూ సూర్యశతకమనే కృతిని రచించి తనకు కల్లిన వ్యాథిని 
పోగొట్టుకొన్న వృత్తాంతం సుప్రసిద్ధం. 

ఈవిధంగా ఆరోగ్యప్రదాతయైన సూర్యుని స్తుతించే స్తోత్రాలు అనేకం 
ఉన్నప్పటికి, వాటిలో శ్రీరామాయణంలోని ఆదిత్యహృదయం అనే స్తోత్రం చాలా 
విలక్షణమైనది, గొప్ప మహిమ కలిగినది. మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామునిచే 
అనుసంధింపబడిన అతిశయాన్ని కల్గినది. ఈ స్తోత్రం పైపైన సూర్యుని కీర్తించే 
స్తుతిగా కన్పించినా, తత్వదృష్టిలో గమనించినప్పుడు ఈ స్తుతిలోని నామాలన్నీ 
ఆదిత్యమండలంలో అంతర్యామిగా వేంచేసియుండే భగవానుడైన శ్రీమన్నారా 
యణుని నామాలు. ఆదిత్యహృదయం అంటే ఆదిత్యునిలో అంతర్యామిగా వేంచేసి 
ఉండే శ్రీమన్నారాయణుడే. ఇటువంటి గొప్ప స్తుతిని పఠించి ఆరోగ్యం మొదలైన 
శుభాలను పొందినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ స్తుతి ఇప్పుడు తెలుగు 
నివరణంతో ముద్రింపబడడం, ఆ ముద్రణకూడా దాసుని పిత్సచరణులు ఉ.వే. 
శ్రీమాన్‌ ఈయుణ్ణి శేషశింగరాచార్య స్వామివారి తిరునక్షత్రోత్సవ సందర్భ జ్ఞాపికగా 
చేయబడడం చాలా ఆనందదాయకమైన నిషయం. ఈ ముద్రణకు కానలసిన 
ద్రవ్యాన్ని భక్తి శ్రద్దలతో సమర్పించిన శ్రీమతి జంపన జానకమ్మ, శ్రీమాన్‌ జంపన 
సత్యనారాయణ రాజు దంపతులకు మంగళాశాసనాలను చేస్తున్నాను. వీరి 
కుటుంబం తరతరాలుగా శ్రీరామానుజ సంప్రదాయాన్ని అనుసరించే భాగవత 
కుటుంబం. వీరి ఈ సంప్రదాయ శ్రద్ద మరింత అభివృద్ది కావాలని, వీరి 
కుటుంబానికి శ్రీ ఆదికేశవ స్వామి, శ్రీ ఎంబెరుమానార్‌ స్వామివార్ల 
దివ్యానుగ్రహంతో సకల శుభాలు సమకూరాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. 
శ్రీమాన్‌ జంపన సత్యనారాయణ రాజుగారు ఈ గ్రంథాన్ని తమ తల్లిదండ్రులైన 
శ్రీమతి వెంకాయమ్మ, శ్రీమాన్‌ రంగరాజుగార్ల దివ్యస్కృతిగా ముద్రింపచేయడం 
మరింత హర్షించదగిన విషయం. ఆదిత్య హృదయాన్ని వ్యాఖ్యానించిన చిరంజీవి 
శ్రీమాన్‌ శింగరాచార్యులకు మంగళాశాసనాలను చేస్తున్నాను. ఆస్తికులైన పాఠకులు 
ఈ (గ్రంథాన్ని సద్వినియోగం చేసికొంటారని ఆశిస్తున్నాను. స్వస్తి 


నరసాపురం ఇట్లు 
17-4-2013 ఈయుణ్ణి రంగాచార్యులు 


హృదయరంజనీ వ్యాఖ్యానం 5 


కీ నిక 


ఆదిత్యహృదయాంతన్లో దేవో నారాయణః ప్రభుః | 
విద్యాసహాయవానస్మాన్‌ హారీ రక్షతు కుండలీ ॥ 


ఈ లోకంలో రాత్రివేళ వ్యాపించిన చీకట్లను పారదోలి, అందటికి చైతన్యాన్ని, 
స్ఫూర్తిని పొందించి. ఆరోగ్యాన్ని కల్గించే మహనీయుడు ఆదిత్యుడు. ఈ లోకం 
కాలానుగుణమైన పరిణామాన్ని కల్గినది, ఆ కాలానికి నిర్వాహకుడు సూర్యుడు. 
“చక్షోః సూర్యో అజాయత” అని అంటూ పురుషసూక్తం విశ్వరూపుడైన పరమాత్మ 
యొక్క చక్షుస్సునుండి సూర్యుడు ఉద్భవించినట్లు తెల్పుతున్నది. “చం ద్రసూర్యౌ 
చ నేత్రే” అని ఇతిహాసోక్తి “స ఆత్మా, అంగాన్యన్యా దేవతాః” అని అంటూ 
తైత్తిరీయోపనిషత్తు భగవానునకు మిగిలిన దేవతలంతా అంగాలని పేర్కొన్నది కదా! 


దేవతలలో ప్రముఖులు ముప్పై మూడుమంది. “ఏతే త్రయ స్రింశద్దేవాః” 
అని బృహదారణ్యకోపనిషత్తు “ముప్పత్తు మూవర్‌ అమరర్‌” అని గోదాదేవి, 
“ఎణ్‌మర్‌ పదినొరువర్‌ ఈరటువర్‌ ఓరిరువరొ అని పొయ్‌కై ఆగ్ర్వార్లు ఈ 
నిషయాన్ని తెలిపారు. ఏకాదశ రుద్రులు (11), ద్వాదశాదిత్యులు(12), అష్టవసువులు 
(8), అశ్వినీ దేవతలు ఇద్దరు (2) -మొత్తం ముప్పై ముగ్గురు దేనతలు ప్రధానులు. 
పన్నెండుమంది ఆదిత్యులు ఒక్కొక్కనెల ఒక్కొక్కరు చొప్పున సూర్యమండలానికి 
వాసస్థానమైన రథంలో ఉంటారు. ఈ ఆదిత్యులతోపాటు సన్నెండుమంది 
బుములు, ఒక్కొక్కరు ఒక్కొక్కనూనంలో నూర్యరణఢంలో ఉండి 
వేదాధ్యయనపరులై స్తుతిస్తారు. పన్నెండు మంచి గంధర్వులు గానాన్ని చేస్తారు. 
పన్నెండుమంది అప్సరసలు నాట్యం చేస్తారు. పన్నెండుమంది యక్షులు ఏడు 
గుణాలను పట్టుకొని ఉంటారు. పన్నెండుమంది నాగాలు సూర్యరథానికి పగ్గాలుగా 
ఉంటారు. పన్నెండుమంది రాక్షసులు అనుచరులై ఉంటారు. ఈ విధంగా ఆయా 
మాసాలలోని ఆదిత్యులు, బుషులు, గంధర్వులు, అప్పరసలు, యక్షులు, నాగులు, 
రాక్షసులు- అనే ఏడుమంది చైత్రం మొదలు ఫాల్లునంవరకు గల పన్నెండు నెలలలో 
సూర్యరథ గమనాన్ని నిర్వహిస్తారు. చైత్రాదిమాసాలలో సూర్యరథాన్ని నడిపే 
ఆదిత్యాదులు ఏడుమంది వివరం శ్రీవిష్ణుపురాణంలో, కూర్మపురాణంలో 
తెలుపబడింది. దీనిని అక౧కియమణవాళప్పెరుమాల్‌నాయనార్‌ అనే 
పూర్వాచార్యులు తత్తనిరూపణ మనే గ్రంథంలోని అయిదన అధికారంలో 


6 ఆదిత్య హృదయం 


నివరించారు. 


ద్వాదశాదిత్యులు - “ధాతా-ర్యమా చ మిత్రశ్చ వరుణశ్చేంద్ర ఏవ చ, 
వివస్వాంస్తథ పూషా చ పర్ణన్యశ్సాంశ ఏన చ, భగస్వష్టా చ విష్ణు శృ ఆదిత్యా 
ద్వాదశా సృతాఃి అనే విష్ణుపురాణసూక్తినిబట్టి ధాత, అర్యముడు, మిత్రుడు, 
వరుణుడు, ఇంద్రుడు, వివస్వాన్‌, పూషా, పర్దన్యుడు, అంశుడు, భగుడు, త్వష్ట, 
విష్ణువు -అనేవారు ద్వాదశాదిత్యులు. (ఈ పేర్లలో కొంత వ్యత్యాసం ఆయా పురాణ 
వచనాలలో కన్పడుతున్నది) 


చైత్రాది ఆయా మాసాలలోని ఆదిత్యాది సప్తగణాల వివరాన్ని కూర్మపురాణం 
పూర్వభాగం ఈవిధంగా తెలియజేసింది. 

1. చైత్రమాసంలో ధాతా అనే ఆదిత్యుడు, కృతస్థల అనే అప్పరస, పులస్వుడనే 
బుషి వాసుకి సర్పం, రథభృత్‌ అనే యక్షుడు, హేతి అనే రాక్షసుడు, తుంబురుడనే 
గంధర్వుడు - అనే ఈ ఏడుగురు మధుమాసమనబడే చైత్రమాసంలో ఆదిత్య 
మండలాన్ని అధిష్టించి ఉంటారు. 


2. అర్యముడు అనబడే ఆదిత్యుడు, పులహుడనే బుషి, రథౌజా అనే 
యక్షుడు, పుంజికస్థల అనే అప్పరస, ప్రహేతి అనే రాక్షసుడు, కచ్చవీరుడనే సర్పం, 
నారదుడనే గంధర్వుడు- అనే ఏడుగురు మాధవమనబడే వైశాఖమాసంలో 
ఆదిత్యమండలాన్ని అధిష్టించి ఉంటారు. 


3. మిత్రుడనే ఆదిత్యుడు, అత్రి అనబడే బుషి తక్షకుడనే సర్పం, పారు 
షేయుడనే రాక్షసుడు, మేనక అనే అప్పరస, హాహా అనే గంధర్వుడు, రథస్వనుడనే 
యక్షుడు -అనే ఈ ఏడుగురు శుచి అనబడే జ్యేష్టమాసంలో ఆదిత్యమండలాన్ని 
అధివసించి ఉంటారు. 


4. వరుణుడనే ఆదిత్యుడు, వసిష్టుడనే బుషి సహజన్య (రంభ)అనే అప్పరస, 
హూహూ - అనే గంధర్వుడు, వధుడనే రాక్షసుడు, రథచిత్రుడనే యక్షుడు, 
అశ్వాదుడనే సర్పం - అనే ఏడుగురు శుక్రమనబడే ఆషాఢమాసంలో ఆదిత్య 
మండలాన్ని అధివసించి ఉంటారు. 


5. ఇంద్రుడనే ఆదిత్యుడు, విశ్వావసువు అనే గంధర్వుడు, స్రోత అనే 
యక్షుడు, ఏలాపుత్రుడనే సర్పం, అజ్లిరా అనే బుషి ప్రమ్రోచ అనే అప్పరస, సర్పుడనే 
రాక్షసుడు- అనే ఏడుగురు నభస్సు అనే శ్రావణమాసంలో ఆదిత్యమండలాన్ని 


హృదయరంజనీ వ్యాఖ్యానం 7 


అధివసించి ఉంటారు. 


6. వివస్వాన్‌ అనే ఆదిత్యుడు, ఉగ్రసేనుడనే గంధర్వుడు, భృగువనే బుషి 
ఆ పూరణుడనే యక్షుడు, అనుమ్హోచ అనే అప్పరస, శంఖపాలుడనే సర్పం, 
వ్యాఘుడనే రాక్షసుడు- అనే ఈ ఏడుగురు నభస్యమనబడే భాద్రపదమాసంలో 
ఆదిత్య మండలాన్ని అధివసించి ఉంటారు. 


7. పూషా అనే ఆదిత్యుడు, వసురుచి అనే గంధర్వుడు, వాతుడనే రాక్షసుడు, 
గౌతముడనే బుషి ధనంజయుడనే సర్పం, సుషేణుడనే యక్షుడు, ఘృతాచి అనే 
అప్పరస - అనే ఏడుగురు ఇషమనబడే ఆశ్వయుజ మాసంలో ఆదిత్య మండలాన్ని 
అధివసించి ఉంటారు. 


8. విశ్వావసువు అనే ఆదిత్యుడు, భరద్వాజుడనే బుషి, పర్దన్యుడనే 
గంధర్వుడు, ఐరావతమనబడే సర్పం, విశ్వాచి అనే అప్పరస, సేనజిత్‌ అనే యక్షుడు, 
ఆవసుడనే రాక్షసుడు- అనే ఈ ఏడుగురు ఊర్జమనే కార్తికమాసంలో 
ఆదిత్యమండలాన్ని అధివసించి ఉంటారు. 


9. అంశుడనే ఆదిత్యుడు, కాశ్యపుడునే బుషి తార్‌క్ష్యుడనే యక్షుడు, 
మహాపద్ముడనే సర్పం, ఊర్వశి అనే అప్పరస, చిత్ర సేనుడనే గంధర్వుడు, విద్యుత్‌ 
అనే రాక్షసుడు- అనే ఈ ఏడుగురు సహమనబడే మార్గశీర్షమాసంలో 
ఆదిత్యమండలాన్ని అధివసించి ఉంటారు. 


10. భగుడనే ఆదిత్యుడు, క్రతువనే బుషి ఊర్జాయువు అనే గంధర్వుడు, 
స్పూర్జుడనే రాక్షసుడు, కార్కోటకుడనే సర్పం, అరిష్టనేమి అనే యక్షుడు, పూర్వచిత్తి 
అనే అప్పరస- అనే ఏడుగురు సహస్యమనే పుష్యమాసంలో ఆదిత్యమండలాన్ని 
అధిష్టించి ఉంటారు. 

11. త్వష్ట అనే ఆదిత్యుడు, జమదగ్ని అనే బుషి కంబళుడనే సర్పం, తిలోత్తను 
అనే అప్సరస, బ్రహ్మోపేతుడనే రాక్షసుడు- రథజిత్తు అనే యక్షుడు, ధృతరాష్ట్రుడనే 
గంధర్వుడు- అనే ఈ ఏడుగురు తపస్సు అనే మాఘమాసంలో ఆదిత్యమండలాన్ని 
అధివసించి ఉంటారు. 


12. విష్ణువు అనే ఆదిత్యుడు, విశ్వామిత్రుడనే బుషి అశ్వతరుడనే సర్పం, 
రంభ అనే అప్పరస, సూర్యవర్చస్సు గంధర్వుడు, సత్యజిత్తు అనే యక్షుడు, 


8 ఆదిత్య హృదయం 


యజ్లోపేతుడనే రాక్షసుడు- అనే ఈ ఏడుగురు తపస్యమనబడే ఫాల్గునమాసంలో 
ఆదిత్యమండలాన్ని అధిష్టించి ఉంటారు. ఆదిత్యుడు మండలాధిపతి అతడు 
ప్రధానుడు. మిగిలినవారు అతనిని అనుసరిస్తారు. ఆ ఆదిత్యుని హృదయంలో 
అంతర్యామిగా పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. ఇతనిని 
“య ఏషోంతరాదిత్యే”, “య ఆదిత్యే తిస్టన్‌... ఆదిత్యమంతరో యమయతి” 
ఇత్యాదిగా వేదం, “ధ్యేయస్సదా సవిత్వమండల మధ్యవర్తి” ఇత్యాదిగా పురాణం, 
“ఇడమ్‌ నలమేశ్రరగపూణ్ణ ఇరవిత్తేరోట్టి” అని దివ్యసూరులు కీర్తించారు. ఇతడే 
“ఉత్‌” అనే నామాన్ని కలవాడు. గాయత్రీ మంతథ్రంచే తెలియబడేవాడు. 
తిరువాయ్‌మొ[గ్రీ ప్రబంధ ప్రతిపాద్యుడు. ఆదిత్య మండలాంతర్వర్తి నేత్రాలు 
నిండైన నీటిలో పుట్టిన, చక్కని బలమైన కాడను కల, సూర్యుని కిరణాలచే 
వికసించిన ఎ(ర్రతామర పూల రేకుల నలె అందంగా ఉంటాయి. దీనిని 
ఛాందోగ్యోపనిషత్తు “తస్య కప్యాసం పుండరీకమేవమక్షిణీ” అని పల్కింది. ఈ 
శ్రుతిని వివరించే సందర్భంలోనే శ్రీరామానుజులకు, యాదవ ప్రకాశకులకు మధ్య 
అభిప్రాయభేదం ఏర్పడింది. ఈ అభి ప్రాయభేదమే తర్వాతికాలంలో 
శ్రీరామానుజులు బాదరాయణ ప్రణీతాలైన బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత 
సిద్దాంతపరంగా శ్రీభావ్యమనే అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించడానికి 
కారణమైనది. అందువల్ల ఆదిత్యమండలాంతర్వర్తికి, విశిష్టాద్వైత సిద్దాంతానికి 
అవినాభావసంబంధం ఉన్నవి. 


శ్రీ విష్ణుపురాణంలో ద్వాదశాదిత్యుల జన్మనుగూర్చిన వివరం కన్సడు తున్నది. 
దక్షుడు తన కుమార్తెలు పదమూడుమందిని కశ్యపప్రజాపతికి ఇచ్చి వివాహం 
చేశాడు. వారిలో అదితి ఒకరు. ఈమెకు కశ్యపునివల్ల కల్గిన సంతానమే 
ద్వాదశాదిత్యులు. చాక్షుషమన్వంతరంలోని తుషితులనే పన్నెండుమంది దేవతలు 
(ఇప్పటి మన్వంతరమే వైనస్వతమన్వంతరం. ఇది వైవస్వత మనువుతో ప్రారంభమైన 
కాలం) తనులో తాము ఆలోచించుకొని వైవస్వతమన్వంతరంలో అదితికి పుత్రులై 
జన్మించాలని నిశ్చయించుకొన్నారు. వారు ద్వాదశాదిత్యులుగా జన్మించారు - అని 
శ్రీ విష్ణుపురాణం ప్రథమాంశలోని పదిహేనవ అధ్యాయంలో తెలుపబడింది. 


ఈ విధంగా ఆదిత్యులు మొదలైనవారు భగవద్భక్తినల్ల వృద్ధిని పొందినవారై 
వేదరూపమై, భగవద్భక్తిమయమైన ఆదిత్యమండలాన్ని ఆశ్రయించి ఉంటారు. 
వీరు ఏడుమందిలో ఆదిత్యులు ప్రధానులు. మిగిలినవారు అతనిని అనుసరిస్తారు. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 9 


ఆ ఆదిత్యుల హృదయంలో ఉపాస్యుడైన శ్రీమన్నారాయణుడు “విద్యా సహాయ 
వంతం మామాదిత్యస్థం సనాతనమ్‌, కపిలం ప్రాహురాచార్యాః సాంఖ్య యోగవిచక్షణాః 
” (మహాభారతమ్‌ - శాంతిపర్వం - మోక్షధర్మం-347-69) అని చెప్ప బడిన 
రీతిలో ఎట్బని వర్ణాన్ని కలవాడై, “విద్యా” అనే పేరును కల లక్ష్మితో కూడిన వాడై, 
బంగారు వన్నెవంటి వన్నెతో ప్రకాశించే మేనిని కలవాడై, “నీలతోయదమధ్యస్థా 
విద్యుల్లేభేవ భాస్కరా” అని ఉపనిషత్తులో చెప్పబడిన రీతిలోని ఆకర్షణీయమైన 
కాంతిని కలవాడై, దానినికూడా మింగి వేసే లోహితవర్గాన్ని కల శ్రీసుదర్భనుని 
కాంతినల్ల (ఈవిధంగా ఎట్జని, నల్లని, రోహితవర్ణాల కలయికవల్ల) కాపిలవర్గాన్ని 
(ఈ మూడు వర్గాల కలయిక వల్ల ఏర్పడే గోరోజనం రంగును) కలవాడైనందున 
“కపిలు”డనే పేరును కలవాడై ఉంటాడు. “వలమే[్రగ్రోపూణ్‌ పూణ్ణ ఇరవిత్తేరోట్టి 
వడముక వేజ్లడత్తు నున్నుమ్‌” అని అంటూ పేయా[్రర్యార్లు భగవానుడే 
ఆదిత్యాంతర్వర్తియై సూర్యాశ్వాల ఏడింటి గమనాన్ని శాస్తిస్తున్నాడని అన్నారు. 
ఈవిధంగా సూర్యునకు అంతర్యామియె ఉండే ఈ శ్రీమన్నా రాయణుడు మూడు 
సంధ్యలలో ధ్యానింపబడుతున్నాడు. ఈ మూర్తియొక్క తత్త్వాన్ని తెలిసే 
మహామంత్రాత్మకమైన స్తోత్రమే ఆదిత్య హృదయం. 


చైత్రమాసానికి మూలమైన చిత్రానక్షత్రానికి అధిదేనత త్వష్ట, వైశాఖ మాసానికి 
మూలమైన విశాఖకు అధిదేవతలు ఇంద్రాగ్నులు, జ్యేష్టమాసానికి కారణమైన జ్యేష్టకు 
అధిదేవత ఇంద్రుడు, ఆషాఢమాసానికి కారణమైన పూర్వాషాఢకు అధి దేవత 
అస్‌దేవతలు. శ్రానణమాసానికి మూలమైన శ్రవణానికి అధిదేవత విష్ణువు, భాద్రపద 
మాసానికి మూలమైన ఉత్తరాభాద్రకు అధిదేవత అహిర్చుధ్న్యుడు, ఆశ్వయుజ 
మాసానికి మూలమైన అశ్వినికి అధిదేవతలు అశ్వినీదేవతలు, కార్తీక మాసానికి 
మూలమైన కృత్తికకు అధిదేవత అగ్ని, మార్గశీర్ష మాసానికి మూలమైన మృగశిరకు 
అధిపతి సోముడు, మాఘమాసానికి మూలమైన మఘకు అధిపతి పితృదేవతలు- 
అని వేదంలో తెలుపబడింది. ఈ అధిదేవతల నామాలన్నీ ప్రకృత సోతంలో 
ఆదిత్య మండలాంతర్యర్తి అయిన భగవానుని వాచకాలుగా ప్రయోగింప బడడం 
మణీ ఒక విశేషం. ఇంతేకాక, భగవద్గీతలోని విభూత్యధ్యాయంలో (10వ 
అధ్యాయంలో) భగవదంశరూపాలుగా నిర్దేశింపబడిన విష్ణు, రవి, మరీచి, శశి 
(సోమ), శంకర, విత్తేశ (ధనద), పావక (వహ్ని), స్కంద, వరుణ, యమ, పవన 
(వాయు), కాలశబ్దాలన్నీ ఈ స్తోత్రంలో కన్పిస్తాయి. దీనినిబట్టికూడా ఈ స్తుతిలోని 


10 ఆదిత్య హృదయం 


ఆదిత్య నామాలు అన్నీ భగవానుడైన శ్రీమన్నారాయణుని వాచకాలు అని 
తెలుస్తున్నది. 


భక్తితో పరమాత్మను ఉపాసించే పలు మార్గాలను వేదం తెలిపింది. వాటికే 
బ్రహ్మ విద్యలనిపేరు. వీటిలో అంతరాదిత్యవిద్య ఒకటి. ఛాందోగ్యోపనిషత్తులో 
అంతరాదిత్యవిద్య అనే బ్రహ్మవిద్య తెలుపబడింది. ఈ విద్యలో సూర్యమండలం 
లోని ఆదిత్యునకు అంతరాత్మగా వేంచేసి ఉండే భగవానుని ఉపాసనారీతి 
తెలుపబడింది. “య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే, హిరణ్యశ్మశ్రుః 
హిరణ్యకేశః ఆప్రణఖాత్‌ సర్వ ఏన సువర్ణః. తస్య యథా కస్యాసం పుండరీకమేన 
మక్షణీ, తస్యోదితినామ” (ఆదిత్యమండలంలో బంగారు వన్నెను కల్గిన, బంగారు 
రంగులోని మీసాలను, కేశాలను కల్లి, నఖపర్యంతం అంతా సువర్షమయుడైన ఏ 
పురుషుడు ఉన్నాడో, అతనికి సూర్యుని కిరణాలతో వికసించిన సద్మాలవంటి 
రెండు కన్నులున్నాయి. అతనికి “ఉత్‌” అని పేరు) అనే ఛాందోగ్యోపనిషద్వాక్యం 
ఈ అంతరాదిత్య విద్యను తెల్పుతున్నది. “వేదవేద్యే సరే పుంసి జాతే దశరథాత్మడే, 
వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా” (వేదంచేత తెలియదగిన 
పరమపురుషుడు దశరథునకు కుమారుడైన జన్మించగా, వేదం వాల్మీకి ముని 
ద్వారా సాక్షాత్తు శ్రీరామాయణంగా ఆవిర్భవించింది) అనే సూక్తి వేదం 
శ్రీరామాయణంగా అవతరించిందని తెల్పు తున్నది. ఆ వేదంలో ఉపదేశింపబడ్డ 
అంతరాదిత్యవిద్యను ఈ ఆదిత్యహృదయ మనే స్తోత్రం బోధిస్తున్నది. ఈ 
అంతరాదిత్యవిద్యను “ఇడమ్‌ వలమేశ్రగ్‌ పూణ్ణ ఇరవిత్తేరోట్టి నడముక వేజ్జడత్తు 
మన్నుమ్‌” అని అంటూ పేయావ్వార్డు, “శెయ్యదోర్‌ కాయి/గగిక్కట్టి శిరీదరన్‌ 
మూర్‌త్తి యీ దెన్టుమ్‌” (ఎజ్జని అద్వితీయమైన సూర్యుని చూపించి, “ఇది 
శ్రీధరునిమూర్తి” అని అని పరాంకుశ నాయకి అంటున్నది) అని నమ్మాప్వార్లు, 
“దేజ్లడన్‌ కోయిల్‌కొణ్ణ అతనొడుమ్‌ వానిడై అరుక్కన్‌ మేని నిఖ్సాణ్కు అడిమై 
తొగ్రీల్‌ పూణ్ణాయే” (పెరియ తిరుమొగ్ర)-2-1-7) అని తిరుమంగైమన్నన్‌ 
తెలియజేశారని సర్వజ్ఞాలైన పూర్వా చార్యులు ఈ సూక్తులను వ్యాఖ్యానించడం 
ఇక్కడ స్మరించదగిన అంశం. 

శ్రీరామాయణం యుద్ధకాండలో ఇది 107వ సర్గ. దీనిని అగస్త్యుడు 


శ్రీరామునకు ఉపదేశించిన సందర్భాన్ని గమనించాలి. శ్రీరాముడు రావణునితో 
చాలా సేపు గొప్ప యుద్దం చేశాడు. ఆ యుద్దాన్ని చూడడంకోసం దేవతలతోపాటు 


హృదయరంజనీ వ్యాఖ్యానం 11 


భగవానుడైన అగస్త్యమహర్షికూడా వచ్చాడు. శ్రీరామునితో పోరాడి అలసిన 
రావణుడు రాముబాణాలకు మూర్చపోయాడు. అపుడు రావణుని సారథి 
యుద్ధరంగంనుండి అతనిని పక్కకు తీసికొనిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లిన 
రావణుడు యుద్దరంగం నుండి తనను పక్కకు తప్పించిన సారథిని నిందించాడు. 
శత్రువులను సైతం రంజింపజేసే శ్రీరాముని ముందుకు మళ్ళీ తనను తీసికొని 
పొమ్మని అతనిని ఆజ్ఞాపించాడు. అతని సారథి ఆవిధంగానే చేశాడు. అపుడు 
రావణుని ఏ రీతిలో సంహరించాలి? అనే చింతతో ఉండే శ్రీరామునకు అగస్తుడు 
ఈ ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు. కురుక్షేత్ర మహాసంగ్రామారంభంలో 
కింకర్తన్యతావిమూఢుడైన అర్జునునకు భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపనిషత్‌సారమైన 
భగవద్గీతను ఉపదేశించాడు. ఇక్కడ రామరావణ యుద్దం చివరి ఘట్టంలో 
రావణనధనుగూర్చి చింతించే శ్రీరామునకు ఛాందోగ్యోపనిషత్‌ సిద్ధమైన 
అంతరాదిత్యవిద్యను భగవానుడైన అగస్త్య మహర్షి ఉపదేశించాడు. 


విష్ణసహస్రనామంలో ఆదిత్యశబ్దం రెండుమార్లు పఠింపబడింధి (39న నామం, 
568వ నామంగా) మొదటి ఆదిత్యనామం ఆదిత్యమండలాన్ని అధివసించి ఉండే 
శ్రీమన్నారాయణుని పరంగా భట్టర్‌ వ్యాఖ్యానించారు. ఆదిత్య మండలవర్తి అయన 
ఈ పరమాత్మను “మహాస్వనః” అనే (41వ) ఇంకొక నామం తెలుపు తున్నది. 
ఈనామానికి “గొప్పు అనగా పూజ్యమైన”, “ఉత్‌” అనే నామాన్ని కలవాడని అర్ధం. 
ఈ నామాన్ని వ్యాఖ్యానించేటపుడు భట్టర్‌ “సైషా త్రయ్యేన విద్యా తపతి య 
ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషః” అనే వేదవాక్యాన్ని ప్రమాణంగా 
ఉదాహరించారు. ఈ వాక్యంవల్ల బుగ్యజుస్పామరూపమైన వేదత్రయం సూర్య 
మండలనర్తి అయిన భగవానుడు తెల్పుతున్నదని తెలుస్తున్నది. ఈ విధంగా 
వేదస్వరూపుడైన, ఆదిత్యమండలమధ్యనర్తి అయిన భగవానుని స్తుతించే ఆదిత్య 
హృదయస్తోత్రం వేదత్రయసారమని చెప్పవచ్చును కదా! 


ఇక్కడ ఒక శాస్త్రీయమైన విషయం గమనార్హం. “పరీక్ష్య లోకాన్‌ కర్మచితాన్‌ 
బ్రాహ్మణో నిర్వేదమాయాత్‌ -- స గురుమేవాభిగచ్చేతొ' (కర్మవశమైన లోకాలను 
చూచి బ్రాహ్మణుడు నిర్వేదాన్ని పొందాలి. అప్పుడు అతడు ఆచార్యునివద్దకు 
సదుపదేశం పొందడం కోసం వెళ్ళాలి) అని అంటూ ఉపదేశాన్ని పొందే శిష్యునకు 
నిర్వేదం కల్లడం పూర్వ యోగ్యతగా వేదం తెల్సింది. ఆ గురువు, “శోత్రియం 
బ్రహ్మనిస్టమ్‌” (శోత్రియుడై - వైదికుడై, పరబ్రహ్మపట్ల నిశ్చలమైన నిష్టను కలవాడై) 


12 ఆదిత్య హృదయం 


ఉండాలని కూడా పల్కింది. అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు గీతోపదేశాన్ని 
చేసినపుడు అర్జునుడు “అస్థానస్నేహకారుణ్యధర్మాధర్మ” చింతతో కూడినవాడు 
కదా. అదేవిధంగా ప్రకృతంలో శ్రీరాముడు కూడా “సమరే చింతయా స్థితమ్‌” 
అనేరీతిలో రావణుని వధను గూర్చిన చింతను పొందాడు. ఆదిత్యహృదయాన్ని 
ఉపదేశించే ఆగస్తుడు “అగస్తో భగవాన్‌ బుషి” అని అంటూ నిర్దేశింపబడడంవల్ల 
ఆ మహర్షికి గల యోగ్యత సూచింపబడింది. ఈవిధంగా ఆదిత్యహృదయ 
మంత్రోపదేశాన్ని చేసే ఆగస్వుడు, ఆ ఉపదేశాన్ని గ్రహించే శ్రీరాముడు - ఇద్దరు 
వేదోక్తమైన అర్హతలను కల్లినవారు - అని తెలుస్తున్నది. 


“ధన్యతే ప్రార్య్యతే, ధన-ధాన్యే ప్రార్థనాయాం చి అనే వ్యుత్పత్తిని కల ధనుళ్ళబ్దం 
“ధనుః” అని పుంలింగంలో కూడా ప్రయోగింపబడుతున్నది. ఇందులకు “ధనుర్వంశ 
విశుద్దో-పి నిర్గుణః కిం కరిష్యతి” అనే ప్రయోగం గురుబాలప్రబోధికలో 
ఉదాహరణంగా చూపబడింది. “ధనుః” అంటే ప్రార్థింపబడేవాడని అర్థం. 
అంతరమంటే మధ్యభాగం. అందులో ఉండేవాడు “అంతరి”. అందువల్ల ప్రార్ధింప 
బడే సూర్యమండలం మధ్యలో వేంచేసి ఉండే పరమాత్మయే ధన్వంతరి 
నామధేయుడు. ఇతడే క్షీరసాగరమథన సందర్భంలో అమృత కలశాన్ని హస్తాలలో 
ధరించి అవతరించాడు. “ఆదిత్యాంతఃస్థితం విష్ణుం శంఖచక్ర గదాధరమ్‌, దైత్యారిం 
సుమనఃసేవ్యం వందే ధన్వంతరిం హరిమ్‌, మధ్నంతం క్షీరధిం దేవైః వహంతం 
మందరం గిరిమ్‌, ఆవిర్భూతం సుధానల్ల్యా వందే ధన్వంతరిం హరిమ్‌” అనే 
ధన్వంతర్యష్టక స్తోత్రంలోని శ్లోకాలు ఈ విషయాలను తెలుపుతున్నని. ఇతడు 
ఆయురారోగ్య ప్రదాత అనే విషయం “ఆరోగ్యం దీర్భమాయుష్యం బలం తేజో 
ధియం శ్రియమ్‌, స్వభక్తేభ్యో-నుగృహ్హంతం నందే ధన్వంతరిం హరిమ్‌” అనే ఆ 
స్తుతిలోని ఇంకొక శ్లోకం తెల్పుతున్నది. 


మణీ ఒక విశేషంకూడా విన్నపింపబడుతున్నది. “స యశ్చాయం పురుషే 
యశ్చాసా వాదిత్యే స ఏకః” అని అంటూ తైత్తిరీయోపనిషత్తు పురుషునిలో 
అంతర్యామి, ఆదిత్య మండలాంతర్వర్తి ఒకరేనని తెల్సింది. “అంతస్థం సర్వభూతేషు 
చరంతం విద్యయా సహ” అని హరివంశపురాణ వచనం (3-18-27), 
“విద్యాసహాయవంతం మామాదిత్యస్థం సనాతనమ్‌” అనే మహాభారతాంతర్గత 
నారాయణీయవచనాలను (6-61) బట్టి, “ఇత్యేవమాదిభి స్తేన స్తూయమాన స్ప వై 
రవి, వాజిరూపధరః ప్రాహ వీయతామితి వాంఛితమ్‌” (విష్ణు. పు-6-4-25) అనే 


హృదయరంజనీ వ్యాఖ్యానం 13 


నచనాలనుబట్టి విద్యాశబ్ద వాచ్యురాలైన లక్ష్మీదేవితో కలసి ఆదిత్యునిలో వేంచేసి 
ఉండే భగవానుడు వాసుదేవ మూర్తి మధుసూదనశబ్దవాచ్యుడైన హయ గీవుడేనని 
తెలుస్తున్నది. పురుషునిలో అంతర్యామిగా ఉండేవాడు, సూర్యమండలాంతర్యర్తి 
- అనే ఇద్దణీ ఐక్యాన్ని నమ్మాకగర్వార్లు కూడా తిరువాయ్‌వెంువీ 
ప్రబంధ ప్రారంభసాశురంలో తమ హృదయం లో వేంచేసి ఉండే పరమాత్మను 
ప్రస్తావించి, ఆదిత్య మండలాంతర్వర్తిని నిర్దేశించే “ఉత్‌ అనే నామంలోని అక్షరాలను 
ఆ ప్రబంధం మొదట, చివరలో ప్రత్యాహార న్యాయంతో నిక్షిప్తం చేయడంద్వారా 
సూచించారు. 


శ్రీగోవిందరాజులనే ఉభయవేదాంతపండితులు శ్రీరామాయణానికి 
శ్రీరామాయణ భూషణమనే. గొప్ప వ్యాఖ్యను రచించారు. వీరు 16వ శతాబ్దిని 
చెందిన శ్రీశఠకోస జీయర్‌ శిష్యులు. వీరు, ఈ వ్యాఖ్యను తిరుమల క్షేత్రంలో 
శ్రీవేంకటేశ్వరుని దివ్యాలయాలనికి ఎదురుగా ఉండే బేడి ఆంజనేయస్వామి సన్నిధి 
వద్ద రచించినట్లు సంప్రదాయ కథనం. ఆదిత్యహృదయస్తోత్రంలో ఆదిత్యుని 
స్తుతిస్తూ తెలుపబడ్డ నామాలను ఈ వ్యాఖ్యాత శ్రీమన్నారాయణపరంగా 
వ్యాఖ్యానించి, ఈ స్తుతి కేవలం ఆదిత్యునకు చెందినది కాదని, ఆదిత్యునకు 
అంతర్యామిగా వేంచేసి ఉండే శ్రీమన్నారాయణుని ఉద్దేశించినదని, ఇందులోని 
నామాలు పరమాత్మ వాచకాలని తెలియజేశారు. ఈవిధంగానే మహేశ్వరతీర్ణులు, 
తిలక వ్యాఖ్యానకారులు, తనిళ్లోకి వ్యాఖ్యాత - అందరూ ఈ స్తోత్రం 
ఆదిత్యమండలవర్తియైన, భగవానుడైన శ్రీమన్నారాయణుని స్తుతిస్తున్నదని 
వివరించారు. అందువల్ల “ఆరోగ్యం భాస్కరాదిచ్చేతొ అని అంటూ ఆరోగ్యంకోసం 
ఆదిత్యుని ఉద్దేశించి చేసే ఆరాధన తదంతర్యామియెన భగవానుని ఆరాధనలోకే 
పర్యవసిస్తుందని, ఆశించిన ఆరోగ్యాన్ని భగవానుడైన శ్రీమన్నారాయణుడు 
ఆదిత్యునిద్వారా అనుగ్రహిస్తాడని తెలియాలి. 


ఈ స్నోతంలో భగవానుని పలు అవతారాలు ఆయా నామాలద్యారా సూచింప 
బడ్డాయని మహేశ్వరతీర్థుల వ్యాఖ్యానంలో తెలుపబడింది. “విష్ణు అనే నామం 
ఉపేంద్రావతారాన్ని, సారంగనామం హంసావతారాన్ని, “రౌద్రాయ వవుషే” - అనే 
నామం నృసింహావతారాన్ని, “హర్యశ్వాయ” అనే నామం శ్రీరామావతారాన్ని 
“సస్తసప్తి” అనే నామం కల్క్యవతారాన్ని, “త్వష్టా” అనే నామం పరశురానూన 
తారాన్ని సూచిస్తున్నవి - అని మహేశ్వరతీర్ణులు వ్యాఖ్యానించారు. ఈ స్తుతిలో 


14 ఆదిత్య హృదయం 


“భగవతే హిరణ్యగర్భాయ నమవొ అనే ద్వాదశాక్షరి మంత్రం ఆదిత్యహృదయ 
రహస్యమని కతక వ్యాఖ్యానంలో తెలుపబడింది. నిత్యం సంధ్యావందన కాలంలో 
అనుసంధింపబడే “థ్యేయన్సదా సవితృమండలమధ్యనర్తీ నారాయణః, 
సరసిజాసనసన్నివిష్టు, కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ హారీ హిరణ్మయవపుః 
ధృతశంఖచక్రి అనే పౌరాణికోక్తి ఆదిత్యమండలనర్తి అయన పరమాత్మస్వరూపాన్ని 
నిర్దేశిస్తున్నది. ఈ రూపం ఆదిత్యహృదయంలోని ఆయా నామాలద్వారా సూచిత 
మైనది. “మండలీ” అనే నామం “సవితృమండలమధ్యనర్తి, కేయూరవాన్‌, 
మకరకుండలవాన్‌, కిరీటీ హారీ” అనే విశేషణాలను, “అపాంపతిఃి అనే నామం 
“నారాయణి” అనే విశేషాన్ని, “తప్త్రచామీకరాభాయ” “సునర్ణసదృశ”, అనే నామాలు 
“హిరణ్మయనపుః” అనే విశేషణాన్ని సూచిస్తున్నని. “గభిప్తిమాన్‌” అనే విశేషణం 
ఈ మూర్తి లక్ష్మీ విశిష్టుడనే విషయాన్ని సూచిస్తున్నది. “గభస్తి” అంటే పరమాత్మతో 
ఎల్లప్పుడు కలసి ఉండి అంతటా వ్యాపించి ఉండే లక్ష్మీదేవి. “యథా సర్వగతో 
విష్ణుః తథైవేయం ద్విజోత్తమ!” అనే విష్ణుపురాణసూక్తి లక్ష్మీదేవి యొక్క 
సర్వగతత్వాన్ని తెల్పుతున్నది. “విద్యాసహాయ నంతంమామ్‌” అనే సంచమవేదమైన 
మహాభారతం లోని సూక్తి ఆదిత్యమండలవర్తి యొక్క లక్ష్మీసహితత్వాన్ని 
తెలియజేస్తున్నది. 


ఈ ఆదిత్యహృదయస్తోత్రం లోని “సర్వదేవాత్మకో హ్యేష” అనే 7వ శ్లోకం 
నుండి “లోకసాక్షిణే” అని పూర్తి అవుతున్న 21వ శ్లోకంవరకు గల భాగంలో 
ఆదిత్యుని స్తుతించే 108 నామాలున్నవని మాహేశ్వరతీర్థవ్యాఖ్యలో తెలుపబడింది. 
గోవిందరాజీయ వ్యాఖ్యలో 10వ శ్లోకంనుండి 21వ శ్లోకంవరకు గల 12 శ్లోకాలలో 
ఆదిత్యహృదయస్తోత్రం ఇమిడి ఉన్నట్లు తెలుపబడింది. మొదటి తొమ్మిది శ్లోకాలు 
పూర్వపీఠిక. 21వ శ్లోకం నుండి చివరిశ్లోకం వరకు గల భాగంలో ఉత్తర పీఠిక, 
ఫలశ్రుతి ఇమిడి ఉన్నాయి. ద్వాదశాత్మకుడైన ఆదిత్యుని స్తుతి ద్వాదశ 
శ్లోకాత్మికగా ఉండడం ఒక నిశేషం. ఆదిత్యహృదయరహస్యం “భగవతే 
హిరణ్యగర్భాయ నమః” అనే 12 అక్షరాలను కల ద్వాదశాక్షరి అంతేకాక, ద్వాదశ(12) 
అనే సంఖ్యలోని అంకెలను కలిపితే (1+2=3) మూడు అనే అంకె వస్తుంది. ఈ 
మూడు అనే అంకె త్రయీ అనబడే వేదానికి చిహ్నం. బుగ్యజుస్సా మాలనే 
మూడు వేదాలచే తెలియబడే ఆదిత్యమండలాంతర్వర్తిని కీర్తించే ఈ స్తుతిలోని 
శ్లోకాల సంఖ్య మూడును లక్షించడం ఇంకొక విశేషం. తిలకనునే వ్యాఖ్యానంలో 
“రశ్మిమంతమ్‌” అని ఆరంభమవుతున్న 6వ శ్లోకం నుండి ఆదిత్య హృదయస్తుతి 


హృదయరంజనీ వ్యాఖ్యానం 15 


మొదలై 24వ శ్లోకంతో ముగుస్తున్నది అని తెలుపబడింది. అంటే-19 శ్లోకాలలో 
ఈ స్తుతి నిక్షిప్తమై ఉన్నది. ఈ స్తుతిలో 125 నామాలు ఉన్నట్టు ఆ వ్యాఖ్యలో 
గణింప బడ్డాయి. కతక వ్యాఖ్యలో కూడా ఈవిధంగానే లెక్కింపబడినట్టు 
తిలకవ్యాఖ్యలో తెలుపబడింది. ఈ వ్యాఖ్యానాలు అన్నిటిలో ఈ ఆదిత్య 
హృదయస్తోతం భగవత్సరంగానే వ్యాఖ్యా నింపబడడం గమనార్హం. ఒకే నామానికి 
పలునిధాలైన అర్థాలను వ్యాఖ్యాతలు ఆ పదాలకు మూలమైన ధాతువుల అర్థాలను 
బట్టి, ముందువెనుకలు చేరే ఉపసర్గ ప్రత్యయాదులవల్ల స్ఫురించే అర్థవిశేషాలను 
బట్టి వివరిస్తారు. 


ఆదిత్య హృదయానికి ఎన్నో వినరణలు, వ్యాఖ్యానాలు పలుభాషలలో 
ఇంతకుముందే వెలువడ్డాయి. వెలువడుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 
మారు ఈ మంత్రరూపమైన స్తుతి వివరింపబడుతున్నవి. కొన్ని నామాల వివరణలో 
దివ్యసూరి సూక్తుల భావాల సామ్యాలు సూచింపబడ్డాయి. బహుశ ఈ ప్రక్రియ 
అపూర్వమని భావిస్తాను. ఆదిత్య హృదయంలోని కొన్ని నామాలు శ్రీవిష్ణు 
సహస్రనామ స్తోత్రంలో కూడా కన్పిస్తాయి. పరాశరభట్టర్‌ ఆ నామాలకు తెల్సిన 
వివరణలు ప్రస్తుత వ్యాఖ్యానంలో ప్రస్తానింపబడ్డాయి. ఆదిత్యమండలవర్తి సాక్షాత్తు 
శ్రీమన్నారాయణుడే కదా! ఈ వ్యాఖ్యాన రచనలో నన్ను సదా ప్రోత్సహించి 
ఆశీర్వదించి మార్గదర్శనం చేసిన పిత్సపాదులు న్యాయవేదాన్త విద్వాన్‌, ఉ.వే. 
శ్రీమాన్‌ ఈయుళణ్లి రంగాచార్యస్వామివారి సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా 
ప్రణమిల్లు తున్నాను. ఈ గ్రంథముద్రణకు కావలసిన ద్రవ్యాన్ని శ్రద్ధాభక్తులతో 
సమర్పించిన శ్రీమతి జానకమ్మ, శ్రీమాన్‌ జంపన సత్యనారాయణరాజు 
దంపతులను అభినందిస్తు న్నాను. శ్రీమాన్‌ సత్యనారాయణరాజు గారు 
ఉన్నతపాఠశాలలో నాకు సహాధ్యాయి. మాకుటుంబంపై ఆదరాభిమాణాలను 
కలవారు. శ్రీమతి జానకమ్మ గారు మా పితృపాదులను ఆశ్రయించారు. శ్రీమతి 
జానకమ్మ తండ్రిగారు శ్రీమాన్‌ అల్లూరు శ్రీరామరాజుగారు నూ పితామహులను 
ఆశ్రయించారు. ఈ విధంగా ఈదంపతుల కుటుంబాలు రెండూ మాతో చాలా 
సన్నిపాతం అయిన సంబంధాన్ని కల్షినవి. శ్రీమతి జానకమ్మ, 
శ్రీసత్యనారాయణరాజు దంపతులు ఆస్తిక్యాన్ని, సంప్ర దాయడ్రద్ధను కలిగినవారు. 
వీరి కుటుంబానికి శ్రీనివాస ప్రభువు సకల శ్రేయస్సులను కలిగించి, వీరి 
సంప్రదాయ(శ్రద్ధను మరింత పెంపాందించాలని కోరుకొంటున్నాను. ఈ 
గ్రంథముద్రణలో నాకు సహాయపడిన శ్రీచం ద్రశేఖర్‌గారికి, శ్రీహర్షవర్దన్‌ గారికి 


16 ఆదిత్య హృదయం 


కృతజ్ఞతలు. వ్యాఖ్యానంలోని అజ్ఞాన ప్రమాద కృతాలైన దోషాలను సహృదయు 
లైన పాఠకులు క్షమిస్తారని నమ్ముతున్నాను. 

ఆదిత్యహృదయవ్యాఖ్యా నామ్నా హృదయరంజనీ ॥ 

శింగరార్య కృతా భూయాత్‌ సారాసారవిదాం ముదే ॥ 


ఇట్లు 
తిరుపతి భాగవత విధేయుడు 
20-4-2013 ఈఏ. శింగరాచార్యులు 


జల్‌ 


హృదయరంజనీ వ్యాఖ్యానం 17 


శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 
ఆదిత్యహృదయం - హృదయరంజనీవ్యాఖ్యానం 
( శ్రీరామాయణం యుద్దకాండలోని 107వ సర్గ) 


ల్‌ 


ఆదిత్యహృదయం ప్రోక్త మగస్యేన మహర్షిణా । 
స్నోతం వ్యాఖ్యాయతే పుణ్యం శింగరార్యేణ భక్తితః ॥ 


1) తతో యుద్దపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌ । 
రానణం చాగ్రతో దృష్ట్వా యుద్దాయ సముపస్థితమ్‌ ॥ 

2) దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్‌ । 
ఉపాగవ్యూబ్రవీత్‌ రామ మగస్తో భగవాన్‌ బుషిః ॥ 


అపుడు యుద్ధంలో చాలా అలసినవాడు, యుద్దరంగంనుండి కొంతసేపు 
వెలుపలకు పోయినా, తిరిగి యుద్దం చేయడంకోసం తన ముందుకు వచ్చిన 
వాడైన రావణుని చూచి, శ్రీరాముడు తన పరత్వాన్ని ప్రదర్శించకుండా ఏవిధంగా 
ఇతనిని జయించాలి? అని ఆలోచించాడు. ఆ విధంగా రావణుని వధను గూర్చి 
చింతతో ఉండే శ్రీరామునితో, ఆ యుద్దాన్ని చూడాలని దేవతలతో పాటు 
అక్కడకు వచ్చిన భగవానుడైన అగస్త్య మహర్షి ఈ విధంగా అన్నాడు. 


3) రామ! రామ! మహాబాహో! శ్రుణు గుహ్యం సనాతనమ్‌ । 
యేన సర్వానరీన్‌ వత్స! సమరే విజయిష్యసి ॥ 


4) ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్‌ | 
జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శివమ్‌ ॥ 


5) సర్వమంగళమాంగల్యం సర్వపాప ప్రణాశనమ్‌ । 
చింతాశోకప్రశమన మూయుర్వర్ధనముత్తమమ్‌ ॥ 


శ్రీరామా! శ్రీరామా! మహాబాహూ! ఈ ఆదిత్యహృదయాన్ని శ్రద్దగా 
ఆలకించు. ఇది ఆదిత్యుడైన సూర్యుని హృదయానికి (ఆదిత్యమండల వర్తి అయిన 
భగవానునకు) ఆనందాన్ని కల్గిస్తుంది. పుణ్యమైనది, శత్రువులను అందటథిని 
నశింపజేస్తుంది. జయాన్ని కల్గిస్తుంది. క్షయం లేనిది. మిక్కిలి శుభకరమైనది. 


18 ఆదిత్య హృదయం 


ఈ ఆదిత్యహృదయమనే మంత్రాన్ని ఎల్లప్పుడు జపించాలి. ఇది అన్ని మంగళాలకు 
మంగళమైనది. అన్ని పాపాలను హరిస్తుంది. చింతను, శోకాన్ని నశింపజేస్తుంది. 
ఆయుస్సును వృద్ధి చేస్తుంది. ఉత్తమమైనది. 


వ్యాఖ్యానం : అగస్త్యుడు శ్రీరాముని “రాము! రాను!” అని రెండు మార్చు 
సంబోధించడానికి కారణం, శ్రీరాముడు రావణుని జయించే ఉపాయాన్నిగూర్చిన 
చింతలో ఉన్నందున, అతనిపట్ల తనకు ఉండే గొప్ప ఆదరంవల్ల, అతడు రావణ 
సంహారాన్ని వెంటనే చేయాలనే త్వరవల్ల ఆ విధంగా రెండు మార్లు సంబోధించాడు. 
“మహా బాహో!” అని అంటూ శ్రీరాముడు గొప్ప బాహువులను కలవాడని 
అనడంద్వారా ఇంతకుముందు అతడు ప్రదర్శించిన గొప్ప పరాక్రమాన్ని మహర్షి 
ప్రకటించాడు. 


(సనాతనమ్‌) - వేదంవలె ఎప్పటికి నశించకుండా, నిత్యమై ఉంటుంది. 

(గుహ్యమ్‌) - ఇది చాలా రహస్యమైనది. 

(ఆదిత్యహృదయమ్‌) - ఆదిత్యుని మనస్సుకు ఆనందాన్ని కల్లిస్తుంది. 

(ఆదిత్యహృదయమ్‌) - “యు ఏష్లో-ంతరాదిత్యే హిరణ్మయః పురుషో 
దృశ్యతే” అనే శ్రుతిలోని ఆదిత్యశబ్దానికి ఆదిత్యమండలమని అర్థం. అదే రీతిలో 
ఆదిత్య శబ్దంద్వారా ఆదిత్యమండలం తెలుపబడుతున్నది. దాని హృదయం అంటే 
- ఆ మండలంలోపల ఉండే పురుషుడని అర్థం. లేక, ఆదిత్యుడంటే సూర్యుడు. 
అతని హృదయం (హృత్‌ + అయమ్‌) - అంటే హృద్గతమైన పరమాత్మ. “ఆదిత్యే 
తిష్టన్‌ య ఆదిత్య నుంతరో యమయతి” అని శ్రుతి ఈ విషయాన్ని 
తెల్పుతున్నది. అతని వైభవాన్ని ప్రతిపాదించే స్తోత్రమని అర్ధం - అని తనిశ్లోకి 
వ్యాఖ్యాన వివరణం. 

(పుణ్యమ్‌) - తనను అనుసంధించేవారి పుణ్యాన్ని వృద్దిచేస్తుంది. 

(సర్వశత్రువినాశనమ్‌) - పఠించేవారి సమస్తశత్రువులను నశింపజేస్తుంది. 

(జయావహమ్‌) - “సర్వశత్రువినాశనమైనా, తుల్యన్యాయంద్వారా యుద్ధంలో 
ఎవరికీ జయం కలుగక పోవచ్చుకదా!” - అని అంటే, ఆ విధంగా కాదు; జపించే 
వారికి తప్పక జయాన్ని కల్లిస్తుంది. 

(అక్షయ్యమ్‌) - వారికి ఏనాటికీ నశించని ఫలాన్ని ఇస్తుంది. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 19 


(పరమం శివమ్‌) - పరమ పవిత్రమైనది. 


(సర్వమంగళమాంగల్యమ్‌) - “మంగళానాం చ మంగళమ్‌”. (అన్ని మంగళా 
లకు మంగళం) అనే రీతిలో అన్ని మంగళాలకు నుంగళమైనది. అన్ని శ్రేయస్సులకు 
సాధనమైనదని, ఇష్టప్రాప్తి సాధనం అని తాత్సర్యం. 

(సర్వపాప ప్రణాశనమ్‌) - ఇంతకు ముందు చేసిన పాపాలను అన్నిటిని 
నశింపజేస్తుంది. అనిష్ట నివారకమని తాత్సర్యం. 


(చింతాశోకప్రశమనమ్‌) - శారీరకవ్యాథులను, మానసికవ్యాథులను తీరుస్తుంది. 

(ఆయుర్వర్ధనమ్‌) - అధికమైన ఆయుస్సును కల్గిస్తుంది. 

(ఉత్తమమ్‌) - జపించదగినవానిలో ఉత్తమమైనది. అందువల్ల ఈ ఆదిత్య 
హృదయమనే స్తుతిని నీవు జపించాలని తాత్సర్యం. 
6) రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్‌ । 

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌ ॥ 

కిరణాలను కలవాడు, ఉదయించేవాడు, దేవతలచే, రాక్షసులచే నమస్క 
రింపబడేవాడు, మిగిలిన తేజఃపదార్థాలను అన్నిటిని తేజోహీనాలుగా చేసేవాడు, 
భువనేశ్వరుడైన భాస్కరుని సేవించు. 
వ్యాఖ్యానం : ఈ శ్లోకంలో స్తుతింపవలసిన ఆదిత్యుని స్వరూపాన్ని అగస్త్యమహర్షి 
తెల్పుతున్నారు. 

(రశ్మిమంతమ్‌) - బంగారు రంగును కల్లినందున గొప్పగా సొగడబడే 
కిరణాలను కలవానిని. 


(రశ్మిమంతమ్‌) - రశ్ళ్శిశబ్దానికి కిరణమని, పగ్గాలని అర్ధం. “కిరణ ప్రగ్రహా 
రశ్మీ” అని అమరం. సూర్యుని పక్షంలో వేయి కిరణాలను కలవాడు, ఏడు విధాలైన 
సర్పాలను పగ్గాలుగా కలవాడని అర్థం. అంతటా వ్యాపించిన జ్ఞానాన్ని కలవాడని 
భగవానుని పరంగా అర్థం. 

(రశ్మిమంతమ్‌) - రశిశబ్దం ఇంద్రియవాచకం. పంచేంద్రియాలద్వారా అనేక 
జ్ఞానాలనే కిరణాలను కలవాడు - అని తిలకవ్యాఖ్యానం. 


(రశి ్యమంతమ్‌) - ఇక్కడ రశ్శ్మిశబ్దం నిత్యసూరులను తెల్పుతుంది. అందువల్ల 


20 ఆదిత్య హృదయం 


“రశ్మిమంతమ్‌” అనే పదానికి నిత్యసూరులను కలవాడు, నిత్యసూరులమధ్యలో 
ప్రకాశించేవాడని అర్ధం. “రళ్మిగ్‌ం రశ్మీనాం మధ్యే తపంతమ్‌” అని సువర్లసూక్తిలో 
తెలుపబడింది - అని తనిళ్లోకి వివరణం. 


(సముద్యంతమ్‌) - అర్జోదయాన్ని - సగం ఉదయించిన స్థితిని - పొందడం 
కాకుండా, పూర్ణమైన ఉదయంతో చక్కగా ఉదయాన్ని పొందినవానిని - అని 
అర్థం. -ఈ విశేషణంద్వారా ఉదయించే కాలంలోని సూర్యుని ఆరాధించాలని 
తెలుప బడింది. వాస్తవానికి ఈ ఆదిత్యహృదయాన్ని అగస్త్యుడు ఉపదేశించిన 
సమయం ఉదయకాలం కాదు. అగస్త్యుడు మధ్యాహ్న సమయంలో వచ్చాడు. 
“అహం తు వధ మిచ్చామి శీఘ్రమస్య దురాత్మనః, యావదస్తం న యాత్యేష 
కృత కర్మా దివాకరః” (ఈ సూర్యుడు తన కృత్యాన్ని బుజువుగా పూర్తి చేసి 
అస్తమించ డానికి ముందే ఈ దురాత్ముని వధను నీవు చేయాలని నేను కోరు 
తున్నాను) అని లక్ష్మణుడన్నాడు కదా! - అని గోవిందరాజీయవ్యాఖ్యాన నివరణం. 


(సముద్యంతమ్‌) - నిత్యోదితదశను కలవాడని అర్థం. లేక, “యః 
పూర్వ్యాయ వేధసే నవీయసే” అని చెప్పబడినట్టుగా ఎల్లప్పుడు అత్యంతం 
నూతనంగా ఉదయించినవానినలె ఉన్నవాడని అర్థం - అని తనిశ్లోకి వివరణం. 

(సముద్యంతమ్‌) - లోకాలను ఆయా కర్మలలో ప్రవర్తింపజేసేవానిని - అని 
తిలకవ్యాఖ్యానం. 


(దేవాసురనమస్కృతమ్‌) - ఇక్కడ దేవాసురశబ్దాలు దేవతల, అసురుల 
ప్రకృతిని తెల్పుతున్నవి. దైనీ ప్రకృతిని, రాక్షస ప్రకృతిని కలవారిచే నమస్కరింపబడే 
వాడని అర్థం - అని తనిశ్లోకి వివరణం. “దేవానాం దానవానాం చ సామాన్య 
మధిదైనతమ్‌” అని బుగ్వేదఖిలమైన జితంతాస్తోత్రం తెల్పుతున్నది. 


(వివస్వంతమ్‌) - “వివస్తేఆచ్చాదయతి” తనకంటే మిగిలిన తేజఃపదార్జాలను 
అన్నిటిని తన కాంతితో మణగుపరచేవానిని - అని అర్థం. పన్నెండుమంది 
ఆదిత్యుల నామాలలో “వివస్వాన్‌” అనే పేరు ఒకటి. “అథ యదతః పరో దివో 
జ్యోతిర్జీప్యతే, విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేషు అనుత్తమేషూత్తమేషు లోకేషు” 
అని అంటూ శ్రుతి, పరమాత్మ అన్ని తేజస్సులను మజుగుపరచి గొప్పగా ప్రకాశించే 
జ్యోతి అని అన్నది. 


(వినస్వంతమ్‌) - విశేషమైన సంపదను కలవానిని - అని తిలక వ్యాఖ్యానం. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 21 


“వసునిధి” అని అర్థం. సకలవ్యవహారాలకు అధిష్టాన (ఆధార) మైనందున, తన 
ఉదయంతో సకల వ్యవహారాలను నిర్వహిస్తున్నందున సూర్యుడు “వివస్వాన్‌” - 
విశేషమైన వసువును- సంపదను - కలవాడవుతాడు. 


(భాస్కరమ్‌) కాంతిని కల్గించేవానిని. సూర్యచంద్రాగ్నులు మొదలైన తేజో 
వస్తువులకు తేజస్సును కలిగించేవాడు. 


(భువనేశ్వరమ్‌) - వర్షం ద్వారా, ఎండద్వారా సమస్తలోకాలను నియంత్రించే 
వానిని 


(భువనేశ్వరమ్‌) - మూలంనుండి బ్రహ్మరంధ్రంవరకు గల యోగాధార 
స్థానాలను అధిష్టించి ఉండేవాడని, భూమిమొదలైన సమస్తలోకాలను ప్రకాశింప 
జేసేవాడని - అని తిలకవ్యాఖ్యానం. భువన శబ్దానికి గగనమనే అర్థం కూడా 
ఉన్నందున ఆకాశానికి అధిపతి - అని సూర్యుని పక్షంలో, పరమపదనాథుడని 
పరమాత్మ పక్షంలో అర్జాలను చెప్పవచ్చు. 

(పూజయస్వ) = ఈ ఆదిత్యహృదయమనే స్తోత్రాన్ని అనుసంధించడం ద్వారా 
పూజించు. సూర్యుని మనస్సుకు ఆనందాన్ని కల్గించు - అని తాత్పర్యం. 

ఈ స్తోత్రానికి విద్యామండలాధీశ్వరుడైన అగస్తుడు బుషి. ఛందస్సు 
అనుష్టుప్‌. ఆదిత్యహృదయ భూతుడైన భగవానుడు దేవత. సమస్తనిఘ్నాలు 
తీరడంకోసం, బ్రహ్మవిద్య సిద్ధించడంకోసం, అంతట జయం సిద్దించడంకోపం 
-ఈ స్తుతి వినియోగింపబడు తున్నది - అని తిలకవ్యాఖ్యానంలో తెలుసబడింది. 


మ హేశ్వరతీర్దవ్యాఖ్యానాదివిశేషాలు 

(రశ్మిమంతమ్‌) - రశ్శ్మిశబ్దం అంతరంగభక్తవాచకం. వారి మధ్యలో భాసించే 
వాడని అర్థం. 

(వివస్వంతమ్‌) - నిరతిశయమైన దీప్తిని కలవాడని - అర్థం. “అథ యదతః 
పరో దివో జ్యోతిః దీప్యతే విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేష్వనుత్తమేషూత్తమేషు 
లోకే” అనే శ్రుతివాక్యం స్మరణీయం. 

(భాస్కరమ్‌) - సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనవారికికూడా కాంతిని 


కల్గించేవాడు - అని అర్థం. “న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా 
విద్యుతో భాంతి కుతో-య మగ్నిః, తమేవ భాంత మనుభాతి సర్వం తస్య 


22 ఆదిత్య హృదయం 


భాసా సర్వమిదం విభాతి” (సూర్యుడు ప్రకాశించడం లేదు, చంద్రుడు, తారకలు 
ప్రకాశించడం లేదు, ఈ విద్యుత్తులు భాసించడంలేదు. ఇక ఈ అగ్నినిగూర్చి 
చెప్పవలసినది ఏమున్నది? ప్రకాశించే ఆ పరమాత్మను అనుసరించే అంతా 
ప్రకాశిస్తున్నది. అతని ప్రకాశంతోనే ఈ సమస్తం ప్రకాళిస్తున్నది) అనే శ్రుతివాక్యం 
స్మరణీయం. 

(భువనేశ్వరమ్‌) - భువనశబ్దం సమస్తబ్రహ్మాండాలను తెల్పుతుంది. వాటికి 
అన్నిటికి ఈశ్వరుడు - శాసించేవాడని అర్థం. 
7) సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః | 

ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభిః ॥ 

ఈ సూర్యుడు సమస్తదేవతలకు ఆత్మయె, స్వరూపమై ఉన్నాడు. గొప్ప 
తేజస్సును కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తున్నాడు. దేవాసుర 
సమూహాన్ని తన కిరణాలతో కాపాడుతున్నాడు. 


వ్యాఖ్యానం : దేవతలు పలువురున్నారు కదా! ఈ ఆదిత్యుని గొప్ప తనం ఏమి? 
అని అంటే - ఈ ఆదిత్యుడు - 

(సర్వదేవాత్మకః) - సమస్తదేవతలకు ఆత్మ. “సూర్య ఆత్మా జగతః తస్టుషశ్ళ” 
(ఈ సూర్యుడు జంగమన్దావరాలకు ఆత్మ) అని శ్రుతి ఈ అర్థాన్ని తెల్సింది. 


(రశ్శిభావనః) - తన కిరణాలతో లోకాలను అనుభావనను - అంటే - 
రక్షణను చేసేవాడని అర్థం. 


(దేవాసురగణాన్‌ లోకాన్‌ గభస్తిభిః సాతి) - ఈ ఆదిత్యుడే సమస్తలోకాలను 
రక్షిస్తున్నాడు. “యాభిరాదిత్య స్తపతి రశ్శ్మిభి స్తాభిః పర్దన్యో వర్షతి” (ఏ కిరణాలతో 
సూర్యుడు తపింపజేస్తున్నాడో, ఆ కిరణాలకారణంగానే పర్దన్యుడు వర్షిస్తున్నాడు) 
అని వేదం తల్పుతున్నది. “ఆదిత్యాజ్ఞాయతే వృష్టిః, వృష్టేరన్నం తత ప్రజాః” 
అనికదా చెప్పబడుతున్నది. 

(గభస్తిభిః) తేజోలేశాలచేత - అని అర్థం. భగవద్గీతలో “యద్యద్విభూతిమత్‌ 
సత్వం శ్రీమదూర్ణితమేవ వా, తత్తదేవావగచ్చధ్వం మమ తేజో-ంశసంభవమ్‌” 
అని గీతలో లోకంలోని ఉత్తమవస్తువులన్నీ పరమాత్మ అంశచే సంభవించినవి 
తెలుప బడింది కదా - అని తనిశ్లోకి వ్యాఖ్యానంలోని వివరణం. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 23 


(గభస్తిభిః) - “గాం జేయనర్గం బభస్తి దీపయతి ఇతి గభస్తి” - తెలియదగిన 
వస్తువులను ప్రకాశింపజేస్తుంది. కనుక సూర్యకిరణానికి గభస్తి - అని పేరు. సూర్యుడు 
వాటితో వస్తు ప్రకాశాన్ని కల్గించి లోకాన్ని రక్షిస్తాడు. కిరణస్థానీయులైన సదాచార్యుల 
ద్వారా లోకాన్ని రక్షించేవాడనే అర్థాన్ని భగవానుని పరంగా చెప్పవచ్చు. “గభస్తి” 
శబ్దాన్ని భట్టర్‌ సుదర్శనచక్ర పరంగా వ్యాఖ్యానించారు. సుదర్భనాన్ని అన్ని భగవదా 
యుధాలకు ఉపలక్షణంగా (గ్రహించి, దివ్యాయుధాలతో లోకాలను రక్షించేవాడనే 
అర్జాన్ని చెప్పవచ్చు. 

మ హేశ్వరతీర్దవ్యాఖ్యానాదివిశేషాలు 

(సర్వదేవాత్మకః) - సమస్తదేవతలను శరీరంగా కలవాడని దీని అర్థం. 
“యస్పర్వేషు దేవేషు తిష్టన్‌” (ఏ పరమాత్మ దేవతలందణిలో ఉన్నవాడై) అనే 
వేదవాక్యం దీనిని తెల్పుతున్నది. 

(తేజస్వీ) - తేజస్సు అంటే - ఇతరులను అవలీలగా నిరసించగల్లిన సామర్థ్యం. 
దానిని కలవాడని అర్థం. 

(రశ్మిభావనఖ - రళశ్శ్మిశబ్దం ఇక్కడ నిత్యసూరులను, ముక్తులను తెల్పుతుంది. 
వారిని భానించడం అంటే - వారి సత్తానిర్వాహాన్ని చేయడమే. నిత్యుల, ముక్తుల 
సత్తాస్థితి ప్రవృత్తులన్నీ భగవత్సంకల్పాధీనాలుకదా! (“నిత్యం ప్రియా స్తవ తు కేచన 
తేహి నిత్యాఃి - కొంతమంది నీకు నిత్యం ఇష్టమైనవారు. వారేకదా నిత్యులు - 
అనే కూరేశుల సూక్తి స్మరణీయం.) 

8) ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | 

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 

ఇతడే బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, మహేంద్రుడు, 
కుబేరుడు, మృత్యువు, యముడు, సోముడు, వరుణుడుకూడా 


వ్యాఖ్యానం: షన | బ్రహ్మా” అని ఆరంభించి ఇందులో సూర్యుడు సర్వదేవాత ైకుడనే 
విషయం వివరింపబడుతున్నది. ఇతడే బ్రహ్మాదిసమస్తదేనతలను శరీరంగా కలవాడని 
అర్థం. ఈ ప్రయోగాలన్నీ శరీరశరీరిభాన ప్రయుక్త సామానాధికరణ్య ప్రయోగాలు. 

(విష్ణుః) - “ఏవం వర్షన్‌ వేనేష్టీతి” - (అన్ని శుభాలను వర్ణిస్తూ, ఎవరికీ ఏ ఆపద 
కలుగకుండా అంటా వ్యాపించి ఉంటాడు) అనేది ఈ నామానికి భట్టర్‌ వివరణం. 


(ప్రజాపతిః) - ప్రజాపతులు పలువురు అయినా ఇక్కడ జాత్యేకవచనం 


24 ఆదిత్య హృదయం 


ప్రయోగింపబడింది. దీనిద్వారా తొమ్మిదిమంది ప్రజాపతులు తెలుపబడ్డారు. 
వీరంతా భగవానునకు శరీరభూతులు - అని అర్థం. 


(ప్రజాపతిః)- “బద్ధముక్తేభ్యః ప్రకృష్ణణయా జాయంతే భవంతీతి ప్రజాః సూరయః 
- తేషాం పతిః స్వామీ” - అని అంటూ నిత్యసూరినాథత్వాన్ని ఈ నామం తెల్పు 
తున్నదని భట్టర్‌ అను గ్రహించిన వివరణం స్మరణీయం. “మునివర్‌క్కురియ అప్పన్‌” 
(తిరువాయ్‌-8-6-11) అనే దివ్యసూరి సూక్తి భావ్యం. 

(మహేంద్రః) - “సర్వతోముఖం ప్రసృతత్వాత్‌ పూజ్యపరమైశ్వర్యః” -(పలు 
విధాలుగా లోకంలో వ్యాపించిన పవిత్రమైన ఐశ్వర్యాన్ని కలవాడు) అనే భట్టర్‌ 
ఈ నామాన్ని వివరించారు. “పొజ్లోదమ్‌ శూకగ్న్త పుననియుమ్‌ విణ్ఞులకుమ్‌ 
అజ్షాదుమ్‌ శోజామే ఆళ్‌కిన ఎమ్బెైరుమాన్‌” అని గోదాదేవి సూక్తి, 


(శినః) - శుభావహశ్ళ - శుభాన్ని కల్గించేవాడు. “కాలత్తుయిర్‌క్కెల్లామ్‌ అరుళ్‌ 
శెయ్యుమ్‌” అని నమ్మాష్వార్‌ సూక్తి, 

(శివః) - “సర్వబుభుక్షుముముక్షు శివంకరత్వాత్‌ శివః” (ముముక్షువులకు, 
ఇహలోక ప్రాప్తిని కోరేవారికి సమానంగా ఫలాలను ఇచ్చేవాడు) అనే భట్టర్‌ వివరణం 
స్మరణీయం. “అరుళొడు పెరునిల మళిక్కుమ్‌ నారణన్‌” (పెరియ తిరు-1-1-9) 
అని తిరుమంగై మన్నన్‌ సూక్తి 


(శివః) - శివుని శరీరంగా కలవాడు. నమ్మాూప్వార్లు కూడా “మునియే! నాన్ముకనే! 
ముక్కణ్ణస్సా” అని అన్నారు. “స బ్రహ్మా స శివః స్పేంద్రఃి అనే శ్రుతివాక్యం 
స్మరణీయం. 

(స్కందః) - సంసారదుఃఖాన్ని నశింపజేసేవాడని అర్థం. “మహేంద్రో వరుణః 
"అనే పాఠం ఉన్నది. అపుడు, వరుణపదంచేత నిర్దేశింపబడే సరమాత్మ - అని 
అర్థం. “నరుణో వారుణో వృక్షఃి అని సహస్రనామంలో వరుణ నామంతో నిర్దేశింప 
బడ్డాడు కదా - అని తనిశ్లోకి వివరణం. 


(స్కందః) - శత్రువులను శోషింపజేసేవాడు - అని కాని, షణ్ముఖుని శరీరంగా 
కలవాడని కాని అర్థం. రాక్షసులను శోషింపజేసేవాడనే అర్థాన్ని భట్టర్‌ విష్ణుసహస్ర 
నామ స్తోత్రంలోని ఈ నామానికి తెలిపారు. 


సహస్రనామభాష్యంలో కూర్మావతారపరంగా కూడా ఈ నామం వ్యాఖ్యా 


హృదయరంజనీ వ్యాఖ్యానం 25 


నింపబడింది. “సేనానీ మహం స్కందః” అని గీతాసూక్తి 


(కాలః) - ఈ పదం మృత్యువును తెల్పుతుంది. ఎందుకు? అంటే, యముడు 
ప్రత్యేకంగా నిర్దేశింపబడ్డాడుకదా. (“(యమస్ఫోమఃొ - అని అంటూ) 


(కాలః) - “ఏనం భూతైః గుణెరాత్మని చరాచరసంకలనాతొ' (అనేక సద్గుణాలతో 
చరాచరాలను అన్నిటినీ ఆకర్షించి తనలో కలుపుకొనేవాడు) అనే భట్టర్‌ వివరణం 
స్మరణీయం. 

“కాల” మనే విష్ణుసహ(స్రనామస్తోతంలోని నామంకూడా ఇదే అర్థాన్ని 
ఇస్తున్నదని భట్టర్‌ వివరణం. “అనాదిర్భగవాన్‌ కాలః” అని విష్ణుపురాణం కాలం 
భగవదాత్మకమని పల్కింది. 


(కాలః) - “కాలయతి (పేరయతి ఇతి కాలః కల-డ్రేరణే” - జీవులను 
ప్రేరేపిస్తున్నాడు. కనుక కాలశబ్దవాచ్యుడు. సూర్యుడు కాలస్వరూపుడు - దివారాత్రి 
విభాగాన్ని కల్షించడంద్వారా 

(యమఖ) - “అఖిలమ్‌ అకంటకానుకూలం యచ్చతీతి యమః” - “యః 
పృథివీ మంతరో యమయతి, య ఆత్మాన మంతరో యమయతి ఇతి” ఇత్యాదిగా 
సకల ప్రపంచాన్ని నిష్కంటకంగా నిగ్రహిస్తాడు కనుక యముడు - అనే భట్టర్‌ 
వివరణం (గ్రాహ్యం. “పాజ్లోదమ్‌ శూగ్రరన్లి ఇత్యాది గోదాసూక్తి స్మరణీయం. 

(యమః) - “తత్తత్‌ ఫలనియామకాన్‌ యమాదీనపి యచ్చతీతి యమః. ఏవం 
రజస్తనుసోః నియమనమ్‌” - (ఆయా ఫలాలను ఇచ్చేవారుగా ప్రసిద్ధులైన యమాది 
దేవతలను నియమించేవాడు, దేవతలలోనేకాక నూనవులలోని రజస్తమోగుణాలను 
నియమించేవాడు) అని భట్టర్‌ వివరణం. “మార్‌క్కణ్ణేయనవనై నక్కపిరానుమ్‌ 
అన్దుయ్యక్కొణ్ణదు నారాయణనరుళే” (తిరువాయ్‌ 4-10-8) అని ఆప్వార్ల సూక్తి 

(సోమః) - “స్వస్మై స్వానుభవితృభ్యశ్ళ అమృతాయమానః - సోమః” (తనకు, 
తనను అనుభవించువారికికూడా అమృతం వలె భోగ్యుడు) అనే భట్టర్‌ తెల్పిన 
వివరణం ప్రకృతంలో కూడా అనుసందేయం. “ఎస్సాగుదుమ్‌ నాల్‌ తిజ్లల్‌ 
ఆణ్లూకగీ) యూశ్రీగోతొలుమ్‌ అస్పామదైక్కస్సాముదు ఎన్నారావముదమే” అని 
నమ్మావ్వార్ల సూక్తి 


26 ఆదిత్య హృదయం 


మ హేశ్వరతీర్ణవ్యాఖ్యానాదివిశేషాలు 

(బ్రహ్మా) - చతుర్ముఖుని శరీరంగా కలవాడు. 

(విష్ణు - ఉపేంద్రావతారాన్ని ఎత్తినవాడు. 

(ప్రజాపతిః) - “ప్రజాపతిశ్చరతి గర్భే అంతః” అనే శ్రుతిలో నిర్దేశింపబడిన 
ప్రజాపతిశబ్దంచే తెలియబడేవాడు. సకలజీవవరానికి పాలకుడు. 

(మహేంద్రఖ - నిరవధికస్వరూపాన్ని, నిరవధికమైన ఐశ్వర్యాన్ని కలవాడు. 
“ఇంద్రం విచిక్యుః పరమే వ్యోమన్‌. ఇంద్రో మాయాభిః వురురూస ఈయతే” 
అనే శ్రుతివచనాలలో పరమాత్మ ఇం ద్రశబ్దంతో నిర్దేశింపబడ్డాడు. 

(ధనదః) - “అన్నాదో వసుదానః” అనే శ్రుత్యర్జాన్ని ఇక్కడ స్మరించాలి. 
ప్రసిద్ధమైన సకలఫలాలను ఇచ్చేవాడని దీని అర్హం. ధనం అంటే చైతన్యం. దానిని 
అందరిలోనూ అనుగ్రహించడం కోసం స్థాపించేవాడని కూడా అర్థం. 


(కాలః) కాలస్వరూపుడు, జగత్సంహారకుడని అర్థం. “కాలాయ మహాగ్రాసాయ 
నమః” అనే శ్రుతి, “అత్తా చరాచరగ్రహణాత్‌” అనే బ్రహ్మసూత్రం, “అనాదిర్భగవాన్‌ 
కాలః” అనే పరాశరసృతివచనం ఈ అర్థాన్ని తెల్పుతున్నని. 


(యమః) - జీవులలో నిలచియుండి, వారిని నియమించి శిక్షించేవాడు. 
“యమో వైనస్వతో రాజా యస్తవైష హృది స్థితః” అనే సృతివచనం దీనిని 
తెల్పుతున్నది. 

(సోమఖ - అమృతాన్ని ప్రసవించేవాడని అర్థం. “సోనుః సవతే జనితా మతీనాం 
జనితా దినమ్‌” అని అంటూ వేదంలో సకలకారణంగా చెప్పబడిన సోమశబ్దంచేత 
నిర్దేశింపబడేవాడని కూడా అర్థం. చంద్రుని శరీరంగా కలవాడని అర్థం. 


(అపాం పతిః) - “ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః, తా యదస్యా 
యనం పూర్వం తేన నారాయణః సతః” (జలం “నారా” అనే శబ్దంచేత చెప్పబడు 
తున్నది. ఆ జలం సృష్టికి ముందు ఈ పరమాత్మకు ఆధారం కనుక, ఇతడు 
నారాయణుడు అనబడుతున్నాడు) అనే సూక్తివల్ల, ఈ పదం నారాయణుని 
తెల్పుతుంది. “ఆపః” - అంటే అంతఃకరణం. దానికి ప్రభువు పరమాత్మ - అని 
అర్థం. జలాధిపతి వరుణుడు గనుక, ఈ నామం వరుణునకు అంతర్యామియైెన 
భగవానుని తెల్పుతున్నదని చెప్పవచ్చు. “వరుణో వారుణఃి అని సహస్రనామ 
స్తోత సూక్తి 


హృదయరంజనీ వ్యాఖ్యానం 27 


9) పితరో వసవః సాధ్యా హ్యశ్వినో మరుతో మనుః | 

వాయుర్వహ్నిః ప్రజాప్రాణా బుతుకర్తా ప్రభాకరః ॥ 

ఇతడే పితృదేవతలను, అష్టవసువులను, సాధ్యులనే దేవతలను, ఇద్దణు అశ్వినీ 
దేవతలను, ఆవహుడు మొదలైన మరుత్తులను, మనువులను, వాయువును, అగ్నిని 
శరీరంగా కలవాడు. ప్రజలకు ప్రాణస్థానియుడు. వసంతాది బుతువులకను కల్గించే 
ప్రభాకరుడు. 


వ్యాఖ్యానం : (మరుతః) - ఆవహ, ప్రవహ, సంనహ, ఉద్వహ, వివహ, పరివహ, 
పరావహులనే ఏడుమంది వాయుదేవతలకు అంతర్యామి ఇతడే. 

(మనుః) - సర్వజ్ఞాడని అర్థం. ఈ పదం “మను - అవబోధనే” అనే జ్ఞానార్థక 
ధాతువునుండి పుట్టినది - అని తనిశ్లోకి వివరణం. “మునియే! నాన్ముకనే!” అని 
నమ్మాప్వార్ల సూక్తి 

“తదైక్షత బహుస్యాం ప్రజాయేయ” (నేను బహుత్వాన్ని పొంది, అనేక 
రూపాలుగా జన్మిస్తాను - అని పరబ్రహ్మం సంకల్పించింది) ఇత్యాది ప్రమాణాలను 
చూపుతూ భగవానుని జగత్సృష్టి సంకల్పరూపమననము ఈ నామం తెల్పుతున్నదని 
భట్టర్‌ వివరించారు. “మునియే” అనే నమ్మాశిర్వార్ల (తిరువాయ్‌-10-10-1) సూక్తి 
స్మరణీయం. 

(మనుః) - “మన్యతే జ్ఞాయతే ఇతి మనుః, మన-జ్ఞానే” - తెలియబడేవాడు 
కనుక మనువు. 

(వాయుః) - భూలోకంలో సంచారం చేస్తున్నందున వాయువు అనబడు 
తున్నాడు. వాయువునకు అంతర్యామి. 

(వాయుః) - “స్వయమేవ తత్ర తత్ర వాన్‌ గచ్చతీతి వాయు” -“సో-భ్యగచ్చన్మ 
హాతేజాః శబరీం శత్రుసూదనః” (తానే స్వయంగా ఆయా భక్తులుండే చోటికి వెళ్ళి 
అనుగ్రహిస్తాడు) అని భట్టర్‌ వివరణం. 

(వహ్నిః) - “దేశరూపేణ విశ్వం వహతి” - (ప్రదేశ భేదంతో సమస్త విశ్వాన్ని 
ధరిస్తున్నాడు) అనే భట్టర్‌ వివరణం స్మరణీయం. “ఒరు మూవులకుమ్‌ 
వయి// ల్‌ కొల్లు నిన వణ్ణమ్‌ నిన మాలొ (తిరువాయ్‌-10-8-9) అని ఆప్వార్ల 
సూక్తి 


26 ఆదిత్య హృదయం 


(ప్రాణ - శరీరంలోపల సంచరించే వాయువునకు అంతర్యామి. 


శ్లోకంలో “బుతుకర్తా” అనే పదం “ప్రభాకరః” అనే విశేష్యపదానికి విశేషణం. 
వసంతాది బుతువులను కల్గించే ఈ ప్రభాకరుడే బ్రహ్మ, విష్ణువు, శివుడు - 
అనే క్రమంలో శ్లోకంలోని పదాలను (గ్రహించి అర్థం చెప్పాలి. 


మహేశ్వరతీర్ధవ్యాఖ్యానాదివిశేషాలు 
(పితరః) - బీజప్రదాతలైన పితృదేవతలకు ఆత్మ - అని అర్థం. సమస్త 
జీవులను ప్రకృతి అనే క్లేతంలో ఉంచేవాడు భగవానుడు. “తాసాం బ్రహ్మ 
మహద్యోని అహం బీజప్రదః పితాఃి అనే గీతా సూక్తి దీనిని తెల్పుతున్నది. 


(వసవః) - వసువులనే ఎనిమిదిమందికి అంతర్యామి - అని అర్థం. ఎల్లప్పుడు 
ఉంటారు కనుక వారికి వసువులని పేరు. వారు ఎనిమిదిమంది; (ధ్రువుడు, ధరుడు, 
సోముడు, ఆపస్సు, వైశ్వానరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు - అని. 
లేక, అగ్ని, పృధివి, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, దివి, చంద్రుడు, నక్షత్రాలు - 
అనేవారు ఎనిమిదిమంది వసువులు. “అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చాంతరిక్షం చ 
ఆదిత్యశ్చ ద్యాశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణి వై తే వై వసవః” అనే వేదవాక్యం 
దీనిని తెల్పుతున్నది. ఈ ఎనిమిదిమందిని కాళిదాసు “యా స్పష్టిః స్రష్ణు రాద్యా” 
అనే అభిజ్ఞానశాకుంతల నాటక ప్రారంభంలోని శ్లోకంలో తెలిపాడు. 

(సాధ్యాః) - సిద్ధిని కల్గినవారు సాధ్యులు. వీరు సన్నెండుమంది- అని వాయు 
పురాణంలోని ఈ సూక్తి తెల్పుతున్నది. “బహ్మణో వైముఖాత్‌ స్పష్టా యేతు 
దేవాః ప్రజేప్పయా, సాధ్యా మంత్రశరీరాస్తే స్థితా మన్వంతరేష్వపి, ధర్మపుత్రా 
మహాభాగా విజ్ణ్లేయా ద్వాదశామరాః, మనుర్మంత్రః ప్రాణదశ్చ చేతయానశ్చ 
వీర్యవాన్‌, విత్తిర్ణయో నయశ్షైవ హంసో నారాయణస్తథా, ప్రభవో-థ విదుశ్రైన 
సాధ్యా (విష్ణు) ద్వాదశ జజ్ఞిరే” అనేది ఆ పురాణసూక్తి దీనినిబట్టి మనువు, 
మంతుడు, ప్రాణదుడు, చేతయానుడు, వీర్యవంతుడు, విత్తి జయుడు, నయుడు, 
హంసుడు, నారాయణుడు, ప్రభవుడు, విష్ణువు - అనేవారు సాధ్యులు. (వీరి 
నామాలలో కొంత భేదం కన్పిస్తున్నది.) లేక, యోగసాధన ద్వారా సాధింపబడేవాడు 
పరమాత్మ కనుక సాధ్యశబ్దవాచ్యుడు - అనికూడా అర్థం. 

(అశ్వినౌ) బడబారూపిణి (గుజ్జపు ముఖాన్ని కల్గిన) అయిన సంజ్ఞాదేవితో, 
అశ్వరూపాన్ని దాల్చిన ఆదిత్యుడు సంగమించినపుడు కల్గిన కవలలు అశ్వినీ 
దేవతలు. వీరు దేవ వైద్యులు. వీరికి అంతర్యామి నారాయణుడు అని అర్థం. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 29 


“అశూ-వ్యాప్తా” అనే ధాతువును బట్టి అంతటా వ్యాపించేవాడని కూడా అర్ధం. 


(మరుతఖ - ఏనాటికీ మరణించనివారు మరుత్తులు. వీరు 49 మంది. 
శుక్రుడు, జ్యోతిస్సు మొదలైనవారు. వీరికి అంతర్యామి - అని అర్ధం. అనర్భాన్ని 
అంతంచేసేవాడు కనుక “మరుతః” అని పరమాత్మ చెప్పబడుతున్నాడు. ఈ 
అర్థం “మృ” అనే ధాతువును ఆధారంగా చేసికొని చెప్పబడింది. 

(మనుః) జగత్సృష్టినిగూర్చి మననం చేసేవాడు మనువు. “నాన్యతో-స్మి 
మంతా” అనే శ్రుతివాక్యం దీనిని తెల్పుతున్నది. సర్వజ్ఞాడని కూడా అరం. 

Gy ఇ 
“మను-అవబోధనే” అనే ధాతువును స్మరించాలి. 


(వాయుః) - అంతటా పరిమళింపజేసేవాడు కనుక వాయువని సేరు. అన్ని 
కర్మలను చేసేవాడనికూడా అర్థం. “వా - గతి గంధనయోః” అనే ధాతువునుండి 
ఈపదం పుట్టింది. “సర్వనామ స్పర్వగంధ స్పర్వరసః” అని (శ్రుతి భగవానుని 
గూర్చి తెల్పుతున్నది. గత్యర్ధాన్నిబట్టి సమస్తవస్తువిషయకమైన జ్ఞనాన్ని కల సర్వజ్ఞుడు, 
సర్వవేత్త - అని అర్ధం. లేక, పంచప్రాణ వాయువులకు నిర్వాహకుడని అర్థం. 

(వహ్నాః)- హవ్యాన్ని వహించేవాడు వహ్ని. “వహ - ప్రాపణే” అనే 
ధాతువునుండి పుట్టిన శబ్దం ఇది. “ఇష్టాపూర్తం బహుథా జాతం జాయనూనం 
విశ్వం బిభర్తి భువనస్య నాభిః, తదేవాగ్ని స్త్రద్వాయు స్తత్ఫూర్య స్తదు చంద్రమాః” 
అనే శ్రుతిని స్మరించాలి. లేక, అన్నిటిని వహించేవాడు - భరించేవాడని అర్ధం. 

(ప్రజాప్రాణఖ-కో హ్యేవాన్యాత్‌ కః ప్రాణ్యాత్‌ యదేష ఆకాశ ఆనందో న 
స్యాతొ' అనే శ్రుతినిబట్టి ప్రజలకు ప్రాణనహేతువు (జీవించడానికి హేతువు) - అని 
అర్థం. 

(బుతుకర్తా) - సకలభూతాలలో ప్రవేశించి అంతర్యామిగా నిలచి ఉండి, 
అన్ని కర్మలను చేయించేవాడు. “అంతః ప్రవిష్టం కర్తార మేతమ్‌” అని,“అభ 
రథాన్‌ రథయోగాన్‌ పథః సృజతే స హి కర్తా సర్వకర్మా” అనే శ్రుతులు దీనిని 
తెల్పుతున్నది. 

“ప్రజాప్రాణ బుతుకరా” అని సమాసపదంగా గ్రహించి, “ప్రజాకర్తా ప్రాణకర్తా 
బుతుకర్తా” అనే మూడు నామాలుగా కూడా విభజించి ఈ సమస్తపదం 
నివరింపబడింది. 


(ప్రజాకర్తా - ప్రకృష్ణమైన - గొప్ప - జన్మను కలవారు ప్రజలు. లేక, దేవతలు. 


30 ఆదిత్య హృదయం 


ప్రతిజీవునిలో ఆత్మగా ఉండి జన్మింపజేస్తాడు కనుక భగవానుడే ప్రజాకర్త - అని 
అర్థం. 

(ప్రాణకర్తా) - ప్రాణయాత్రాప్రవర్తకుడని అర్ధం. జీవులను అన్నిటిని జీవింప 
జేసేవాడు నారాయణుడు. “న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన, ఇతరేణ 
తు జీవంతి యస్మిన్నేతా ఉపాశితావొ - అనే శ్రుతివాక్యం ప్రాణ - అపానాది 
వాయువులతో జీవులు జీవించడం లేదని, అంతకంటే వేణయిన భగవానునివల్ల 
జీవిస్తున్నాయని, అతనినే జీవులు ఆశ్రయించి ఉన్నాయని తెలిపింది. 


(బుతుకరా) - “బు-గతౌ” అనే ధాతువునుబట్టి బుతువు అంటే జ్ఞానం 
అనే అర్థం. జ్ఞానాలకు అన్నిటికి కారణుడు, జ్ఞానస్వరూపుడు, జ్ఞాన గుణకుడు, 
పరమాత్మ. లేక, వసంతాది బుతువులకు కారణుడు. “బుతు: సంవత్సరః కాలః” 
అనే సహస్రనామస్తోత్రసూక్తి భగవానుడు బుతుశబ్దవాచ్యుడని తెల్పుతున్నది. ఆ 
బుతువులకు కారకుడు, సంవత్సరరూపుడు నారాయణుడే. 

(ప్రభాకరః) - ప్రకృష్ణమైన (గొప్ప) జ్ఞానానికి సాధనమై ఉండేవాడని అర్థం. 
ప్రకృష్ణజ్ఞానమంటే భక్తి “తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌, దదామి 
బుద్ధియోగం తం యేన మా ముపయాంతి తే” అనే భగవర్గీతావచనం దీనిని 
తెల్పుతున్నది. ప్రభ అంటే ప్రకాశం. దానిని కల్గించేవాడు. ప్రకాశానికే ప్రకాశాన్ని 
కల్గించేవాడని అర్థం. “తస్య భాసా సర్వమిదం విభాతి” అని శ్రుతి ఈ అర్థాన్ని 
తెల్సింది. 


ఈ శ్లోకం వరకు పూర్వపీరికాభాగం. 


10) ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌ | 
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 


భూమికి, నాయుడు, లోకాలను సృష్టించేవాడు, ప్రాణులను ప్రేరేపించే వాడు, 
ఆకాశంలో సంచరించేవాడు, వర్షంద్వారా లోకాలకు బలాన్ని కల్షించేవాడు, 
కిరణాలను కలవాడు, హిరణ్మయుడు, ప్రకాశించేవాడు, హిరణ్మయమైన 
బ్రహ్మాండాన్ని నిర్మాణం చేసేవాడు అయిన ఈ ఆదిత్యుడు పగటికాలానికి 
కారణమైనవాడు. 


వ్యాఖ్యానం : ఈవిధంగా ఇంతవరకు ఆదిత్యుని స్వరూపాన్ని ఉపదేశించి, ఆ 
ఆదిత్యునకు చెందిన ఆదిత్యహృదయస్తోత్రాన్ని ఈ శ్లోకంనుండి అగస్త్యుడు 


హృదయరంజనీ వ్యాఖ్యానం 31 


ఉపదేశిస్తున్నాడు. ఈ ఆదిత్యహృదయస్తోత్రం “ఆదిత్యః”, “సవితా” ఇత్యాదిగా 
ఆరంభమై, “లోకసాక్షిణే” (21న శ్లోకం లోని) అనే పదంతో పూర్తి అవుతున్నది. 
ఈ స్తుతిలోని “ఆదిత్యః సవితా” ఇత్యాదిగా కొన్ని నామాలు ప్రథమానిభక్తిలో 
ఉన్నాయి. వీటికి “త్వమ్‌” అనే దాన్ని చేర్చుకొని, “స్రీవ్ర ఆదిత్యుడవు, సవితవు” 
అని అర్థాన్ని చెప్పాలి. కొన్ని చతుర్ధీ విభక్తిలో ఉన్నాయి. వాటికి “నమః” అనే 
పదాన్ని చేర్చి, “అటువంటి నీకు నమస్కారం” అనే అర్థాన్ని చెప్పాలి. 


(ఆదిత్యః) - అదితికి కుమారుడు ఆదిత్యుడు. లేక, “అదితి” అంటే 
అఖండమైనభూమండలం. దానికి పతి కనుక ఆదిత్యుడనబడుతున్నాడని కూడా 
చెప్పవచ్చు. ఈ నామాన్ని శ్రీ పరాశరభట్టర్‌ తను సహస్రనామభాష్యంలో ఆదిత్య 
మండలాంతర్యామి అయిన భగవానుని పరంగా వివరించారు. 

(ఆదిత్యః) - “స్వవాచకాత్‌ ఆవర్డాత్‌ ఆత్‌ ఇత్యః ప్రాప్యః ఇతి ఆదిత్యః” 
(సంకర్షణుని బోధించు బీజాక్షరమైన 'ఆి అనే వర్ణం వల్ల పొందదగినవాడు) అనే 
భట్టర్‌ వివరణం స్మరణీయం. 


(సవితా) - జగత్తును ప్రభవింపజేసేవాడు. ఇది ద్వాదశాదిత్యనామాలలో ఒకటి. 

(సవితా) - “సూర్యద్యారా వృష్టిసస్యాదికం సూతే ఇతి సవితా” (సూర్యుని 
ద్వారా వర్షం, దానిద్వారా సస్యాలను కల్గిస్తాడు కనుక సవిత)-అనే భట్టర్‌ వివరణం 
గ్రాహ్యం. 

“సర్వేషాం సాక్షాత్‌ జనయితా సనితా” - చేతనాచేతనాత్మక ప్రపంచానికి 
సాక్షాత్తు ఉత్సాదకుడు - అని భట్టర్‌ చేసిన ఇంకొక వివరణం కూడా స్మరణీయం. 


(సవితా) - “సువతి - ప్రేరయతి ఇతి సవితా” - తనకిరణాలతో లోకాలకు 
ప్రేరణ కల్లిస్తున్నాడు. 

(సూర్యః) - “సునతి - ప్రేరయతి కర్మాణి” - జగత్తును అంతటిని తన 
కిరణాల ద్వారా ప్రేరణను కల్గించేవాడు - అని అర్థం. లేక “సుష్టు ఈరయతి” - 
ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిర్హేతుకంగా అందటిలో ఉండి చక్కగా ప్రేరణ 
చేసేవాడు - అని అర్థం. 

(సూర్యః) - స్థానరజంగమాత్మకజగత్తుకు అంతర్యామి - అని అర్థం. “సూర్య 
ఆత్మా జగత స్తస్తుషశ్ళ” అని అంటూ (శ్రుతి ఈ విషయాన్ని తెల్సింది - అని 


అవి 


32 ఆదిత్య హృదయం 


తనికోకి వివరణం. 
(ఖగః) - లోకోపకారంకోసం ఆకాశంలో సంచరించేవాడు. 
(పూషా)-వర్షంతో లోకాన్ని పోషించేవాడు. (సూర్యుని తాపమే వర్గానికి కారణం) 


(గభస్తిమాన్‌) - కిరణాలను కలవాడు. “గభస్తి” అంటే సూర్యకిరణం. 
దివ్యాయుధాలను కలవాడని కూడా అర్థం. గభస్తి పదానికి సుదర్భనమనే అర్థాన్ని 
భట్టర్‌ సహస్రనామభాష్యంలో తెలియజేశారు. 


(సువర్షసదృశఐ - బంగారు వన్నెను కలవాడు. ఆదిత్యమండలంలో వేంచేసి 
ఉండే భగవానుని ఛాందోగ్యోపనిషత్తు “హిరణ్యశ్మతశ్రుః హిరణ్యకేశ ఆప్రణఖాత్‌ 
సర్వ ఏన సువర్ణ (బంగారు రంగులోని మీసాలను కలవాడు, బంగారు రంగులోని 
కేశాలను కలవాడు, నఖాల పర్యంతం పూర్తిగా బంగారు వన్నెను కలవాడు) అని 
తెలిసింది. 


(భానుః) - “సర్వనిర్మాణే-పి అవికుర్వాణో భాతీతి భానుః - అనంత 
ప్రపంచాన్ని సృష్టించినా ఏవికారం లేకుండా ప్రకాశించేవాడు కనుక భాసువు అనే 
భట్టర్‌ వివరణం ఇక్కడ గ్రాహ్యం. దీని ద్వారా భగవానుని వీర్యగుణం తెలుపబడింది. 
“వీగో రున్దే,రు లకుమ్‌ తనిక్కోల్‌ శెల్ల వీవిల్‌ శీర్‌ ఆల్‌ మిక్కాళుమమ్మాన్‌” 
(తిరువాయ్‌-4-5-1) అని ఆకగ్వార్ల సూక్తి 


(భానుఖ- “అతిభాస్వరేణ సహగస్రాంశునా-ప్యుపజీవ్యతే భాభాతి ఇతి భానుః” 
- “యస్యాదిత్యో భాముపయుజ్య భాతి ఇతి” (గొప్ప తేజస్సును కల సూర్యునకు 
కూడా ప్రకాశాన్ని కల్గించేటట్ట్లు గొప్పగా వెలిగేవాడు కనుక భానువు) అనే భట్టర్‌ 
వివరణం కూడా స్మరణీయం. “తిజ్లళుమ్‌ శాయిణుమాయ్‌ చ్చె,గుమ్‌ పల్‌ 
శుడరాయ్‌ మాయా” (పెరియ తిరు-7-8-2) అనే దివ్యసూరి సూక్తి భావ్యం. 


(హిరణ్యరేతాఖ - బంగారు వన్నెను కల బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు. 
“తదండమభవత్‌ హైమం సహస్రాంశుసమప్రభమ్‌” (ఆ బ్రహ్మాండం బంగారు 
వన్నెను కల్లినదై సూర్యుని కాంతివంటి కాంతిని కల్గినది అయినది) అని 
మనుస్మృతి లోని వచనం ఈ శ్లోకంలో ఒక అక్షరం అధికంగా ఉన్నా, అది 
మహర్షి ప్రోక్తం కనుక దోషం లేదు. 


(దివాకరః) - పగటి కాలాన్ని కల్గించేవాడు - అని కాని, పగటికాలంలో 


హృదయరంజనీ వ్యాఖ్యానం 33 


ప్రాణు లను ప్రేరేసించేవాడు - అని కాని భావం. 
మహేశ్వరతీర్థవ్యాఖ్యానాది విశేషాలు 

(ఆదిత్యః) - “యస్మాత్సర్వమాదత్తే తస్మాదాదిత్యః” (ఎందువలన అన్నిటిని 
గహిస్తున్నాడో అందువల్ల ఆదిత్యుడనబడుతున్నాడు) అనే వ్యుత్పత్తినల్ల సమస్త 
విషయాలను అనుభవించేవాడు, గ్రహించేవాడు ఆదిత్యుడు. సర్వభోక్తకదా 
భగవానుడు. “యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనమ్‌” అనే శ్రుతి ఈ 
విషయాన్ని పల్కింది. 

(సవితా) - సమస్తజగత్తును ప్రసనించేవాడు. 

(సూర్యః) - అందటిని ఆయా కర్మలలో ప్రేరేసించేవాడు -అని గాని, చక్కగా 
ప్రేరేసించేవాడు - అని గాని దిని అర్థం. (డ్రేరేపించడంలో భగవానునకు గల 
గొప్పతనం ఏమంటే - అది సహజమై ఉండడం. “అంతః ప్రనిష్టః శాస్తా జనానామ్‌ 
సర్వాత్మా” అని, “యస్పర్వాణి భూతాన్యంతరో యమయతి” అనికదా వేదసూక్తి 

(ఖగః) పరమాకాశ మనబడే పరమపదంలో సంచరించేవాడు, అక్కడ వేంచేసి 
ఉండేవాడని అర్ధం. “యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్‌” అనే శ్రుతి దీనిని తెలియ 
జేస్తున్నది. 

(గభస్తిమాన్‌) - అన్ని దిశలలో వ్యాపించి ప్రకాశిస్తున్నది “గభస్తి”. అంటే - 
లక్ష్మీదేవి. ఆమెను కల్లినవాడని అర్ధం. లక్ష్మీవిశిష్టుడని తాత్సర్యం. ఈపదంలోని 
“వుతుప్‌” ప్రత్యయం నిత్యయోగాన్ని సూచిస్తుంది. భగవానునివలెనే లక్ష్మీదేవికూడా 
ఆ భగవానునితో పాటు సర్వత్ర వ్యాపించి ఉంటుందనే విషయం “యథా సర్వగతో 
విష్ణుః తథైవేయం ద్విజోత్తమ!” అనే విష్ణుపురాణసూక్తినల్ల తెలుస్తున్నది. 

(సుపర్లః) - “ద్వా సుపర్ణా సయుజా సఖాయౌ” ఇత్యాదిగా ముండకోనిషత్తులో 
చెప్పబడిన రీతిలో సుపర్హశబ్దంచే తెలుపబడే సరమాత్మ - అని అర్థం. 

(తపనః) - శత్రువులను తసింపజేసేవాడు. “సుఖస ప్తు పరంతపః” అనే 
శ్రీరామాయణసూక్తి స శ్రరణీయం. 

(భానుఖ గొప్పగా ప్రకాశించేవాడని అర్థం. “తమేవ భాంత మనుభాతి సర్వమ్‌” 
అనే శ్రుతి స్మరణీయం. ప్రకాశించే ద్రవ్యాలన్నీ ఇతనినిబట్టే ప్రకాశిస్తున్నాయి. 


34 ఆదిత్య హృదయం 


(దివాకరః) - అజ్ఞానాన్ని నివర్తిసపజేయడంద్వారా పగలును - అంటే - జ్ఞానాన్ని 
కలించేవాడని అరం. 
Fa @థ 
11) హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్‌ | 


జాం. 


తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్‌ ॥ 


ఈ ఆదిత్యుడు - ఆకుపచ్చని రంగులోని అశ్వాలను కలవాడు, “వేయి 
కిరణాలను కలవాడు. “సప్త” అనే పేరును కల అశ్వాన్ని కలవాడు, కిరణాలతో 
కూడినవాడు. చీకటిని పారదోలేవాడు. మంగళాలను కల్గించేవాడు. అన్నిటిని లయం 
చేసే శక్తిని కలవాడు. లయాన్ని పొందిన ఈ జగత్తును తిరిగి సృష్టించేటపుడు. 
ఆవిర్భవించేవాడు. కిరణాలతో ప్రకాశించేవాడు - అని భావం. 


వ్యాఖ్యానం : (హరిదశ్వః) - “హరితో అంటే ఆకుపచ్చరంగు. ఆ రంగును కల 
అశ్వాలను కలవాడని భానం. 


(సహస్రార్చి) - వేయి కిరణాలను (పలు జ్ఞానాలను) కలవాడు. 


(సప్తసప్తి) - “సప్త” అంటే గుజ్జం. ఏడు గుట్టాలను కలవాడని అర్ధం. లేక, 
సూర్యుని గుట్టానికి “సప్తూ అని పేరు. “ఏకో అశ్యో వహతి సప్తనామా” అని 
వేదం ఈ నిషయాన్ని తెల్సింది. “సప్త” అనే పేరును కల అశ్వాన్ని కలవాడని 
అర్థం. 

ఇక్కడ ఒక సందేహం కలుగవచ్చు. గాయత్రి, బృహతి, ఉప్లిక్‌, జగతి, త్రిష్టుప్‌, 
అనుష్టుప్‌, పంక్తి - అనే ఏడు వైదికచ్చందస్సులు ఏడు ఆకుపచ్చని గుట్టాలుగా 
రూపొంది సూర్యరథాన్ని వహిస్తాయి - అని, “సప్త యుంజంతి రథమేక చక్రమ్‌” 
(సూర్యుని రథానికి ఏడు గుజ్టాలు. ఒకటే చక్రం) అని చెప్పే వేద వాక్యాలతో 
“సప్త” అనే పేరును కల ఒకే అశ్వం సూర్యరథాన్ని మోస్తున్నదని అనడం పొసగదు 
కదా! - అని అంటే, ఈ సందేహాన్ని అఎకియ మణవాళ స్పెరుమాళ్‌ అనే 
ఆచార్యులు సమాధానిస్తూ - “వేదరూపమైన హరిదశ్వం ఏడు ఛందస్సుల 
రూపాలను, ఆ రూపాలకు అనుగుణమైన ఏడు పేర్లను కల్షినదై, సూర్యరథాన్ని 
వహిస్తుంది - అని, ఈ ఏడు అశ్వాలు “సప్త” అనే ఆకుపచ్చని అశ్వంయొక్క 
ప్రతిరూపాలే - అని వేదమే తెల్సింది. కనుక విరోధం లేదని తెలియజేశారు. 


(మరీచిమాన్‌) - “మరీచి” అనబడే కిరణాలను కలవాడు. ప్రకాశాన్ని 


హృదయరంజనీ వ్యాఖ్యానం 35 


(జ్ఞానాన్ని) కలవాడని అర్థం. 
(తిమిరోన్మథనః) - చీకట్లను మథించేవాడు (అనిష్ట నివారకుడు). 
(శంభుల) - లోకాలకు సుఖాన్ని కల్గించేవాడు - అని అర్థం (ఇష్ట ప్రాపకుడు). 


(త్వష్టా) - పన్నెండుమంది ఆదిత్యుల నామాలలో ఇది ఒకటి. అన్ని రూపాలను 
లయింపజేసేవాడు, లయకర్త - అని అర్థం. ఈ నామానికి పరాశరభట్టర్‌ తాను 
సృజించిన జగత్తుకు నామరూపాలను కల్షించేవాడనే అర్థాన్ని చెప్పారు. అదికూడా 
ఇక్కడ గ్రాహ్యమే. 

(త్వష్టా) - “నిర్మితం నామరూపవ్యాకరణేన సురనరాదివైచి త్ర విభక్తం వ్యనక్తి”- 
తాను నిర్మించిన ప్రపంచానికి నానురూపాలను ఏర్పరచి, సురులు, నరులు, 
తిర్యక్కులు మొదలైన పలు ప్రాణులుగా వ్యక్తీకరిస్తున్నాడు. “సర్వాణి రూపాణి 
విచిత్య ధీరః” ఇత్యాదిగా భట్టర్‌ చేసిన వివరణం అనుసందేయం. 

(మార్తాండ) - మృతమైన అండంనుండి పుట్టినవాడని అర్థం. సర్వం 
సంహరింపబడినపుడు, మళ్ళీ సృష్టించడంకోసం ప్రాదుర్భవించిన వాడని అర్థం - 
అని తనిశ్టోకి వివరణం. 


(అంశుమాన్‌) - పలు కిరణాలను కలవాడు, కిరణాలతో ప్రకాశించేవాడని 
అర్థం. అంతటా వ్యాపించిన జ్ఞానాన్ని కలవాడని కూడా అర్థం. 


మహేశ్వరతీర్థవ్యాఖ్యానాది విశేషాలు 
(హరిదశ్వః) మనస్సును హరించే - అంటే - మనోహరమైన అశ్వాన్ని -అంటే 
- వాహనమైన గరుడుని కలవాడని అర్థం. 


(సహసస్రార్సిః) - భగవానుని కల్యాణగుణాలు అర్చింపబడతాయి కనుక, అవి 
అర్చిస్సులనబడుతున్నాయి. అటువంటి కల్యాణగుణాలు సహస్రం. అంటే - 
అనంతమైన - కల్యాణగుణాలను కలవాడని అర్థం. 

(సప్తసస్తిః) - “సప్త అనే అశ్వాన్ని వాహనంగా కలవాడని అర్థం. ఈ నామం 
కల్క్య్యనతారాన్ని సూచిస్తుంది. 

(మరీచిమాన్‌) - దీనిచేత శత్రువులు మరణిస్తున్నారు కనుక, శ్రీసుదర్శనం 
“మరీచి” అనబడుతున్నది. అటునంటి చక్రాన్ని ఆయుధంగా కలవాడని అర్థం. 


36 ఆదిత్య హృదయం 


చక్రాన్ని మాత్రం ఇక్కడ చెప్పినా, భగవానుని మిగిలిన దివ్యాయుధాలన్నీ దీనివల్ల 
సూచింపబడతాయి కనుక, శంఖచక్రాది సమస్తదివ్యాయుధో పేతుడని అర్థం. 

(తిమిరోన్మథనః) - జ్ఞానోత్పత్తికి ప్రతిబంధకమైన దోషాలను పోగొట్టేవాడని 
అర్థం. “హృద్యంతస్లో హ్యభద్రాణి విధునోతి సుహృత్‌ సతామ్‌” (సత్సురుషులకు 
స్నేహితుడైన భగవానుడు హృదయం లోపల ఉన్నవాడై, అమంగళాలను పారదోలు 
తున్నాడు) అని స్మృతివచనం. 


(శంభుః) - “శంభ వత్యస్మాతొ సుఖాన్ని కల్గించేవాడు. “విశ్వాక్షం విశ్వ 
సంభువమ్‌” అనే వేదవాక్యం స్మరణీయం. 

(త్వష్టా) - ఇరవై ఒక్కమార్లు భూమిలోని క్షత్రియుల వధను చేసినవాడని 
అర్థం. ఈ నామం సరశురామావతారాన్ని సూచిస్తుంది. 

(మార్తాండ) - మృతమైన - అంటే - అచేతనమైన బ్రహ్మాండాన్ని జీవింప 
జేసేవాడు. “జీవాజీన మజీనయత్‌” అనే భాగవతసూక్తి ఈ అర్థాన్ని తెల్పుతున్నది. 

(అంశుమాన్‌) - “అశూ-వ్యాప్త” అనే ధాతువునుబట్టి లోపల, బయట 
వ్యాపించి ఉండేవాడు. “అంతర్చహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః” అనే 
వేదవాక్యం స్మరణీయం. 


12) హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః | 

అగ్నిగర్ఫో -దితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 

బంగారుమయమైన బ్రహ్మాండం నడుమ వెలిగేవాడు, తాపత్రయాల వల్ల 
పీడింపబడి, తనను ఆశ్రయించినవారికి విశ్రాంతిని కల్లించేవాడు. శత్రువులను 
తసింపజేసే స్వభావాన్ని కలవాడు, కాంతిని కల్గించేవాడు, అందటిచే స్తుతింపబడే 
వాడు, పగటివేళ తనలో అగ్నిని అంతర్భవింపజేసికొన్నవాడు, అదితి కుమారుడు, 
సాయంకాలంలో తానే స్వయంగా చల్లబడేవాడు, చలిని పోగొట్టేవాడు. 
వ్యాఖ్యానం : (హిరణ్యగర్భః) - హిరణ్మయమైన బ్రహ్మాండంలోపల వర్తించేవాడని 
అర్థం లేక, హితమై, రమణీయమైన గర్భాన్ని - అంటే - మనస్సును కలవాడనికూడా 
అర్థాన్ని చెప్పవచ్చు. మొదటి వివరణను భట్టర్‌కూడా తమ సహస్రనామ భాష్యంలో 
తెలిపారు. కాని, పరమపదమనబడే లోకంలో వర్తించేవాడనే అర్థాన్ని (గ్రహించారు. 


“హిరణ్మయే సరే లోకే” అని “పురం హిరణ్మయిమ్‌!” అని వేదం, “సాన్నులకు” 


హృదయరంజనీ వ్యాఖ్యానం 37 


అని ఆప్యార్లు పరమపదాన్ని బంగారులోకమని అన్నారుకదా! హిరణ్యశబ్దానికి 
హితమైన, రమణీయమైన ఉపాసకుని హృదయమని అర్థం. ఆ ఉపాసకుని 
హృదయంలో గర్భంవలె దివ్యమంగళ విగ్రహంతో వేంచేసి ఉంచాడు కనుక 
హిరణ్య గర్భుడనే ఇంకొక వివరణాన్ని కూడా 412వ నామానికి భట్టర్‌ తెలిపారు. 
ఇని రెండు ప్రకృతంలో ఆదిత్యమండలంలో వేంచేసి ఉండే పరమాత్మ విషయంలో 
అన్వయించవచ్చు. 

(హిరణ్యగర్భ) - “నిర్దోషనిరఘనిత్యపరమసర్వాత్మక ద్రవ్యవిశేషత్వేన హిరణ్య 
సామ్యాత్‌ హితమ్‌, రమణీయమితి వా హిరణ్యం పరం ధామ, తస్య గర్భభూతః 
తత్ర నిత్యనివాసాతో అని భట్టర్‌ ఈ నామాన్ని హిరణ్యశబ్దంచేత నిర్దేశింపబడే 
పరమపదంలో నిత్యనివాసం చేసే పరరూపాన్ని తెల్పుతున్నదని అంటూ చేసిన 
వివరణం స్మరణీయం. ఏ దోషం, పాపం లేనిది, నిత్యమైనది, శుద్ద సత్వాత్మక 
మైనది కనుక, లేక, హితమై, రమణీయమైనది. కనుక హిరణ్యమనే పదం చేత 
పరనుపదం చెప్పదగినదనే అచటి వివరణం కూడా గ్రహించదగినది “పాన్నులకు” 
(తిరువాయ్‌-10-8-11) అని ఆపవ్వార్డు కూడా అన్నారు. 


(శిశిర) - ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధిభౌతికాలనే మూడు తాపాలవల్ల 
బాధింపబడేవారికి విశ్రాంతిని కల్గించేవాడు. సహస్రనామ భాష్యంలో ఈ నామం 
గజేంద్రమోక్షసందర్భంలో అత్యంతం వేగంగా వచ్చిన భగవానుని విషయంగా 
వివరింపబడింది. అందునల్ల ఆ అవతారాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. 


(తపన) - (భక్తుల శత్రువులను) తపింపజేసేవాడని భానం. 
(భాస్కరః) - కాంతిని కల్గించేవాడు. 


(రవిః?) - అందటిీచే స్తుతింపబడేవాడు. “ఆపూర్యమాణే పక్షే” అని 
ప్రశంసింపబడే ఉత్తరాయణ పుణ్యకాలాధిదేనతకు “రవిఃి అని పేరు. ఆ ఆతివాహిక 
పురుషునకు అంతర్యామి - అనే అర్థం సహస్రనామ భాష్యంలో తెలుప బడింది. 


(రనిః) - రవిశబ్దవాచ్యమైన ఉత్తరాయణ కాలానికి నిర్వాహకుడని అర్థం. 


(రవిః) - “రవ్యతే గమ్యతే ఇతి రవిః, రుజ్‌-గతౌ”- పొందబడేవాడు - పరమాత్మ. 
“రూయతే - స్తూయతే ఇతి రవిః రు-శబ్దే” - స్తుతింపబడేవాడు. 


(అగ్నిగర్భః) - పగటివేళ అగ్నిని తనలో కలవాడు. “ఉద్యంతం వా వాదిత్య 


38 ఆదిత్య హృదయం 


మగ్గి రనుసమారోహతి” (ఉదయించే సూర్యుని అగ్ని ఆరోహిస్తున్నాడు) అని 
వేదం తెల్సింది. 

(అదితేః పుత్రః) - అదితికి పుత్రునిగా జన్మించినవాడు. 

(శంఖః) - సాయంకాలంలో స్వయంగానే చల్లబడేవాడు. 

(శిశిరనాశనః) - మంచును పోగొట్టేవాడు. 


వ 
మహేశ్వరతీర్థన్యాఖ్యా నాదివిశేషాలు 

(హిరణ్యగర్భ) - సకలజగత్తును ఉత్సాదన చేసే సమష్టిజీవజాతాన్ని తన 
గర్భంలో కలవాడు. “హిరణ్యగర్భ: స్పమవర్తతా గ్రే” అని వేదం, “హిరణ్యగర్బో భూగర్భః” 
అని నిష్ణుసహ(స్రనామం ఈ విషయాన్ని తెల్పుతున్నవి. 

(తపసః) - తనసు ఆశ్రయించినవారి విరోధులను తసింపజేసేవాడు. 

(భాస్కరః) - సర్వవస్తుసాక్షాత్కారానికి హేతువైనవాడు, లోకకర్త - అని అర్థం. 

(రనిః) - వేదాలను ఉపదేశించినవాడు - అని అర్థం. “యో వై వేదాంశ్చ 
ప్రహిణోతి తస్మై” (ఎవడు వేదాలనుకూడా ఆ బ్రహ్మకు అనుగ్రహిస్తున్నాడో) 
అని వేదం తెల్పుతున్నది. 

(అగ్నిగర్భః) - కాలాగ్నిరుద్రుని గర్భంలో కలవాడు. “నారాయణాద్రో జాయతే” 
అని ఈ అర్థాన్ని వేదం పల్కింది. 

(అదితేః పుత్రః) - “అదితేః పుమ్‌ త్రి అదితిపుత్రుడైన ఇంద్రుని రక్షించేవాడని 
అర్థం. పలు సందర్భాలలో భగవానుడు ఇంద్రుని కష్టాలనుండి గట్టెక్కించాడు కదా! 


(శంఖః) - “శమ్‌” సుఖాన్ని, కలకి హృదయాకాశంలో కలవాడు. హృదయా 
కాశంలో గొప్పు సుఖాన్ని కలవాడు. నిరవధికమైన ఆనందాన్ని కలవాడు. 


13) వ్యోమనాథ స్తమోభేదీ బుగ్యజుస్పామపారగః | 
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లనంగమః ॥ 


ఇతడు, ఆకాశానికి అధిపతి, రాహువును భేదించేవాడు. బుక్కు, యజుస్సు, 
సామాలనే మూడు వేదాల అవధిని దాటినవాడు, గొప్ప వర్షాన్ని కురిపించేవాడు, 
జలానికి మిత్రుడు, దక్షిణాయనసమయంలో వింధ్యపర్వత మార్గంలో పయనించే 
నాడు, పక్షివలె సయనించేవాడు. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 39 


వ్యాఖ్యానం : (న్యోమనాథః) - ఆకాశానికి - పరమాకాశమనబడే పరమపదానికి - 
అధిపతి. 


(తమోభేదీ) - తమళ్ళబ్దంచేత చెప్పబడే రాహువును భేదించినవాడు. “ఎన్నై 
త్తీమనమ్‌ కెడుత్తాయ్‌” - అనేరీతిలో అజ్ఞానాన్ని పోగొట్టినవాడు. 


(బుగ్యజుస్పామపారగ) మూడు వేదాల అవధిని దాటినవాడు. “బుగ్భిః 
పూర్వాహ్నే దివి దేవన ఈయతే, యజుర్వేదే తిష్టతి మధ్యే అహ్నః, సామవేదే 
నాస్తమయే మహీయతే, వేదైరశూన్య స్తిభి రేతి సూర్యః” (ప్రాతఃకాలంలో సూర్యుడు 
దేవలోకంలో బుగ్వేదమంత్రాలతో స్తుతింపబడుతున్నాడు. మధ్యాహ్నసమయంలో 
యజుర్వేదంలో ఉంటాడు. అస్తమయవేళలో సామవేదంచేత మహిమను పొందు 
తున్నాడు. శూన్యమనబడే దోషాన్ని లేని సూర్యుడు మూడు వేదాలతో స్తుతింపబడు 
తున్నాడు) అని వేదం పల్కింది. 

(ఘనవృష్టిః) - గొప్ప వరాన్ని కురిపించేవాడు. “అగ్నా ప్రాస్తా ఆహుతిః 
సమ్యగాదిత్య ముపతిష్టతే, ఆదిత్యా జ్ఞాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః” 
(అగ్నిలో చక్కగా సమర్సింపబడిన ఆహుతులు ఆదిత్యుని చేరుతాయి. 
ఆదిత్యునివల్ల వర్షం, వర్షంవల్ల అన్నం, అన్నంవల్ల ప్రజలు జన్మిస్తారు) అని స్పృతి 
తెల్సింది. అందువల్లనే అతడు “అపాంమితఃి (నీటికి మిత్రం) అని 
అనబడుతున్నాడు. 


(వింధ్యవీథీ) - దక్షిణాయనకాలంలో వింధ్యపర్వతమార్గంద్వారా సయనించే 
వాడు. 


(ప్రవంగమ:) - పక్షివలె పయనించేవాడు. “వింధ్యవీధీ పగ్రవంగమః అని ఈ 
రెండు పదాలను కలిసి ఒకే నామంగాకూడా (గ్రహింపబడుతున్నది. అపుడు వింధ్య 
వీధిని మార్గంగా కల్గినవాడని అర్థం. 


ఇక్కడ ఒక విశేషాన్ని గమనించవచ్చు. “ప్లవన” మంటే నీటిపై తేలి ఆడడం. 
నీటికెరటాలపై తేలి ఆడే గమనాన్ని కలవాడనే భావాన్ని ప్రనంగమనామం సూచిస్తున్నది. 
విజ్ఞానశాస్త్రంకూడా కాంతికిరణాలు తరంగ గమనాన్ని కలిగి ఉంటాయని 
తెల్పుతున్నది. 


40 ఆదిత్య హృదయం 


మహేశ్వరతీర్థవ్యాఖ్యా నాదివిశేషాలు 

(న్యోమనాథః) - తామసాహంకారరూపంలో ఆకాశాన్ని సృష్టించినవాడు. 
“ఆత్మన ఆకాశ స్పభూతః” అని వేదం పల్కింది. 

(తమోభేదీ) - భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. 

(బుగ్యజుస్సామపారగః) - సకలవేదాల తాత్సర్యరూపమైనవాడు. “వేదైశ్చ 
సర్వై రహమేవ వేద్యః” (వేదాలన్నిటిచే తెలియబడదగనవాడను నేనే) అని, “యే 
చ వేదవిదో విప్రాః యే చాధ్యాత్మవిదో జనాః, తే వదంతి మహాత్మానం కృష్ణం 
ధర్మం సనాతనమ్‌” (వేదాలను తెలిసిన పండితులు ఎవరో, అధ్యా త్మజ్ఞానాన్ని 
కల్గిన జనులు ఎవరో, వారంతా మహాత్ముడైన శ్రీకృష్ణుని సనాతనధర్మంగా పల్కు 
తున్నారు) ఇత్యాది వచనాలు ఈ అర్థాన్ని తెల్పుతున్నని. 

(ఘనవృష్టిః) - సకలకర్మఫలరూపమైన వర్గాన్ని కురిపించేవాడు. “అహం హి 
సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ” (నేనే అన్ని యజ్ఞాలకు భోక్తను, ప్రభువును 
కూడా కదా!) అని భగవద్గీత, “ఫలనుత ఉపపత్తే” (కర్మఫలం భగవానునివల్లనే 
కల్గుతున్నది, ఆ విధంగానే కుదురుతుంది కనుక) ఇత్యాది ప్రమాణాలు ఈ 
అర్థాన్ని తెల్పుతున్నని. 

(అపాం మిత్ర) ప్రళభయమహాసముద్రంలో శయనించినవాడు - అని అర్థం. 
“యమంతః సముద్రే కవయో వయంతి” అనే శ్రుతి దీనిని తెల్పుతున్నది. 

(వింద్యనీధీ ప్లనంగమః) వింధ్యపర్వతంనల దుర్గనుమైన -అంటే -ప్రయాణం 
చేయడానికి మిక్కిలి కష్టమైన వీథి అయిన సుషుమ్న అనే నాడి ద్వారా వేగంగా 
జీవుని అంతిమకాలంలో సయనింపజేసి, అతనికి మోక్షాన్ని పొందిస్తాడని అర్థం. 
“స తాన్‌ బ్రహ్మ గమయతి” (అతడు ఈ భక్తులకు సరమపదాన్ని పొందిస్తాడు), 
“హారాను గృహీతశ్ళతాధికయా” అనే సూక్తులు ఈ అర్థాన్ని తెల్పుతున్నవి. 

14) ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | 
కవిర్విశ్యో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః ॥ 


ఎండను కలవాడు, వ్యత్తాకారరూపంలోని బింబాన్ని కలవాడు, విరోధులను 
పోగొట్టేవాడు, ఉదయకాలంళో గోరోజనవర్గాన్ని కలవాడు, మధ్యాహ్న సమయంలో 


హృదయరంజనీ వ్యాఖ్యానం 41 


అందటిని తపింపజేసేవాడు, పండితుడు, జగత్తును నిర్వహించేవాడు, గొప్పు 
తేజస్సులను కలవాడు, అందజీపట్ల అనురాగాన్ని కలవాడు, అందటి సంసారానికి 
మూలకారణమైనవాడు. 


వ్యాఖ్యానం : (కనిః) - వ్యాకరణాది సర్వశాస్తాలను తెలిసినవాడు. హనుమంతునకు 
వ్యాకరణాది విద్యలను నేర్పినవాడితడే కదా! “కవిః లోకాధ్యక్షః” అని కవిశబ్ద 
వాచ్యుడు పరమాత్మ క్రాంతదర్శి. ఇతరుల బుద్ధికి అందని విషయాలను కూడ 
(గ్రహించేవాడని అర్థం. “కవిం పురాణ మనుశాసితారమ్‌” అని గీతా సూక్తి 


(మహాతేజాః) అనాదిగా మిక్కిలి దట్టంగా ఆవరించి ఉండే అజ్ఞానమనే చీకటిని 
పోగొట్టగల్లిన దివ్యతేజస్సును కలవాడనే అర్థాన్ని ఈ నామానికి (678) తమ 
భాష్యంలో భట్టర్‌ తెలిపారు. ఆ అర్ధం ఇక్కడ అనుసంధేయం. 


మ హేశ్వరతీర్దవ్యాఖ్యానాదివిశేషాలు 
(ఆతపీ) - “ఆ-సర్వత్ర, తపః” - జగన్నిర్మాణ సంకల్పాన్ని కలవాడు. సర్వత్ర 
వ్యాపించిన జగన్నిర్మాణసంకల్పాన్ని కలవాడని అర్ధం. “యస్య జ్ఞానమయం తపః 
” (ఎవని జ్ఞానమయమైన తపస్సు) అని వేదం అంటున్నది. “తప-ఆలోచనే” అనే 
ధాతువును స్మరించాలి. 


(మండలీ) - అలంకరించే ఆభరణానికి మండలమని సేరు. దీనిద్వారా 
భగవానుని కొస్తుభాది దివ్యాభరణాలు సూచింపబడుతున్నాయి. సమస్త 
దివ్యాభరణాలను కల్గినవాడు - అని అర్ధం. “కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ 
కిరీటీ హారీ” అనికదా ఆదిత్యమండలనర్తి కీర్తింపబడుతున్నాడు. 

(మృత్యుః) - ఇక్కడ మృత్యుశబ్దం ప్రకృతిని తెల్పుతుంది. దానిని శరీరంగా 
కలవాడని అర్థం. “యస్య మృత్యుశ్ళరీరమ్‌” (ఎవనికి మృత్యువు శరీరమో) అని 
వేదం ప్రకృతిని మృత్యు శబ్దంతో నిర్దేశించింది. 


(పింగళ) - అందణితో కలసి మెలసి ఉండే సౌశీల్యగుణాన్ని కలవాడు. 
తనకంటే తక్కునవారితో ఏవిధమైన సంకోచం మనస్సులో లేకుండా తన 
ప్రయోజనంగా భావించి కలువడమే సౌశీల్యగుణం. పింగళనాడిని ప్రవర్తింపజేసి, 
కర్మమార్గంలో జీవులను వర్తింపజేసేవాడని, పింగళనర్లాన్ని కలవాడని కూడా అర్థాన్ని 
చెప్పవచ్చు. ఉదయకాలంలో సూర్యుడు పింగళ వర్గాన్ని కలిగి ఉంటాడు. 


42 ఆదిత్య హృదయం 


ఉదయించే సూర్యుడే కదా ఈ స్తోత్రంలో ఉపాస్యుడు. 

(సర్వతాపనః) - ఒక్కమారుగా సమస్తబహ్మాండాలను సంహరించేవాడు. 

(కవి) - తెలియదగినవానిని అన్నిటిని తెలిసినవాడు. “యస్సర్వజ్ఞ స్సర్వవితో 
అనే శ్రుతి దీనిని తెల్పుతున్నది. కవి అంటే క్రాంతదర్శి కదా. 

(విశ్వః) - విశ్వాన్ని శరీరంగా కలవాడు “విశ్వమేవేదం పురుషః” అని శ్రుతి 
పల్కుతున్నది. 

(మహాతేజాః) - గొప్పతేజస్సును స్వరూపంగా, గుణంగా కలవాడు. 

(రక్తః) - అందటిని రంజింపజేసేవాడు. 

(సర్వభవోద్భవః) భవమంటే కార్యవర్గం. సమస్తలోకాల ఉత్పత్తికి హేతువైన 
వాడని అర్థం. సంసారానికి కారణమైనవాడని కూడా అర్థం. 
15) నక్షత్రగ్రహతారాణా మధిపో విశ్వభావనః । 

తేజసామపి తేజస్వీ ద్యాదశాత్మన్‌! నమో-స్తు తే ॥ 

నక్షత్రాలకు, (గ్రహాలకు, తారాగణాలకు ప్రభువువు, విశ్వాన్ని నిలిపేవాడవు, 
అగ్ని మొదలైన తేజఃపదార్దాలకంటే గొప్ప తేజస్సును కలవాడవు, పన్నెండు 
రూపాలను కలవాడవైన ఆదిత్యా! నీకు నమస్కారమగుగాక. 
వ్యాఖ్యానం : (విశ్వభావనః) విశ్వాన్ని స్థాపించేవాడు. నిర్వహించేవాడు. 

(ద్వాదశాత్మన్‌) - పన్నెండు మూర్తులను కలవాడు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క 
పేరును కల ఆదిత్యుడు సూర్యరథంలో వేంచేసి ఉంటాడు. “ఇంద్రో ధాతా భగః 
పూషా మిత్రో అథ వరుణో అర్యమా, అర్చిర్వివస్వాన్‌ త్వష్టా చ సవితా విష్ణు రేవ 
చ” (ఇంద్రుడు, ధాత, భగుడు, పూష, మిత్రుడు, వరుణుడు, అర్యముడు, అర్బిస్సు, 
వివస్వాన్‌, త్వష్ట, సవిత, విష్ణువు - అనేవి పన్నెండు మంది ఆదిత్యుల పేర్లు) అని 
స్యృతిగ్రంథంలో తెలుపబడింది. ఈ విధంగా పన్నెండు మూర్తులను కల ఓ 
ఆదిత్యదేవా! నీకు నమస్కారమని భావం. 


మ హేశ్వరతీర్దవ్యాఖ్యానాదివిశేషాలు 


(నక్షత్రగ్రహతారాణా మధిపః) - నక్షత్రాలకు, గ్రహాలకు, తారకలకు అంత 
ర్యామి. “య శ్చృంద్రతారకనముంతరో యమయతి” (ఎవడు చంద్రునిలో, తారకలలో 


హృదయరంజనీ వ్యాఖ్యానం 43 


అంతర్యామిగా ఉండి, వానిని నియమిస్తున్నాడో) అని అన్నది శ్రుతి. 

(విశ్వభావనః) - విశ్వస్థితికి హేతువు - అని అర్థం. “ద్యా స్పచంద్రార్కనక్షత్రం 
ఖం దిశో భూర్మహోదధిః, వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మని (స్వర్గం, 
చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో కూడుకొన్న ఆకాశం, దిక్కులు, భూమి, 
మహాసముద్రాలు అన్నీ మహాత్ముడైన వాసుదేవుని శక్తిచేత ధరింపబడుతున్నవి) 
అని చెప్పబడుతున్నది కదా! 

(తేజసామపి తేజస్వీ) గొప్ప తేజస్సును కలవాడు - అని అర్హం. “యేన 
సూర్య స్తపతి తేజసేద్ధఃి (ఎవనిచే సూర్యుడు తపింపబడుతున్నాడో, ఎవని 
తేజస్సుచే ప్రకాశిస్తున్నాడో) అని శ్రుతి పల్కుతున్నది. “సూర్యస్యాపి భవేత్‌ సూర్యః 
” (సూర్యునకు కూడా సూర్యుడై ఉన్నాడో) అని శ్రీరామాయణ సూక్తి 

(ద్వాదశాత్మన్‌) - ద్వాదశాదిత్యమండలాంతర్వర్తి. 


16) నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః । 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 


17) జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః । 
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 


18) నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః । 
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 
19) బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్భసే | 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ నపుషే నమః ॥ 
20) తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే । 
క్వతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 
21) తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే । 
నమస్తమో-భినిఘ్నాయ రుచయే లోకసాక్షణే ॥ 
తూర్పుదిశలోని పర్వతంద్వారా గుర్తింపబడేవాడనైన నీకు నమస్కారం. 


పశ్చిమదిక్కులో గల పర్వతంద్వారా గమనింపబడేవాడవైన నీకు నమస్కారం. 
వెలిగే జ్యోతిస్సుల గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. వగటివేళను నిర్వహించే 


44 ఆదిత్య హృదయం 


నీకు నమస్కారం. నిన్ను ఉపాసించేవారికి జయాన్ని, శుభాన్ని కల్గించే నీకు నమ 
స్కారం. ఆకుపచ్చని రంగును కల అశ్వాలను కల నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం. 
వేయి కిరణాలను కల నీకు మాటిమాటికి నమస్కారం. ఆదిత్యుడన బడే నీకు 
మళ్ళీ మళ్ళీ నమస్కారం. నిన్ను ఉపాసించనివారికి ఉగ్రుడవైన నీకు నమస్కారం. 
అనేకనిధాలుగా జీవులను ప్రవర్తింపజేసే నీకు నమస్కారం. శీష్టుంగా పయనించే 
నీకు నమస్కారం. పద్మాలను వికసింపజేసే నీకు నమస్కారం, మార్తాండుడవైన 
నీకు నమస్కారం. 


సృష్టిలయస్థితులను చేసే బ్రహ్మ, శివుడు, అచ్యుతులనే ప్రభువువు అయిన 
నీకు నమస్కారం. ఆదిత్యుని రూపంలోని దీప్తిని కల నీకు నమస్కారం. కాంతిని 
కల నీకు నమస్కారం. అందటిని సంహరించే నీకు నమస్కారం. ఆ లయకాలంలో 
రౌద్రరూపాన్ని కల నీకు నమస్కారం. చీకటిని సంహరించే నీకు నమస్కారం 
మంచును హరించే నీకు నమస్కారం. నిన్ను ఆశ్రయించినవారి శత్రువులను 
సంహరించే నీకు నమస్కారం. అవధి లేని స్వరూపాన్ని కల నీకు నమస్కారం. 
కృతఘ్నులను వధించే నీకు నమస్కారం. గొప్పగా వెలిగే నీకు నమస్కారం. అగ్ని 
రూపుడవైన నీకు నమస్కారం. సర్వజగత్తుకు కర్తవైన నీకు నమస్కారం. అజ్ఞానాంధ 
కారాన్ని పోగొట్టే నీకు నమస్కారం. కాంతిని కల నీకు నమస్కారం. అందటికి 
అంతర్యామివై, వారు చేసే కర్మలకు సాక్షివైన నీకు నమస్కారం. 


వ్యాఖ్యానం : 16వ శ్లోకం నుండి 21న శ్లోకం వరకు గల ఆణుశ్టోకాలు ఒకే 
అన్వయాన్ని కల్గినవి. అందువల్ల కలిసి వినరింపబడుతున్నాయి. ఇవి చతుర్ధీ 
విభక్య్యంతంగా ఉన్నాయి. “నమక” అనే పదాన్ని వీటి చివర చేర్చుకోవాలి. 


(జయాయ) - ఉపాసకులకు జయాన్ని కల్గించేవాడవైన నీకు - అని అర్థం. 
ఈ జయశబ్దాన్ని భట్టర్‌ ఆగ్రితులచే జయింపబడేవాడని వివరించారు. భగవానుడు 
భక్తపరాధీనుడు కదా! ఈ శ్లోకాలలో మాటిమాటికి “నమో నమః” అని నమళ్ళబ్దం 
రెండేసిమార్లు గొప్ప ఆదరంవల్ల ప్రయోగింపబడింది. ఒకే అర్థాన్ని ఇచ్చే పలు 
పదాల ప్రయోగాలు చేయబడినా, ఇది స్తుతి కనుక, చెప్పిన అర్థాన్ని తిరిగి 
చెప్పడమనే పునరుక్తి దోషం లేదు. 


(జయాయ) - “ఆశ్రితైః జీయతే విధేయీ క్రియతే ఇతి జయః యథా - 
ఆజ్ఞప్తో-హం తపస్వినామ్‌” (భక్తులచే వశం చేసికొనబడేవాడు కనుక జయుడు) 
అనే భట్టర్‌ వివరణం గ్రాహ్యం. “విణ్లులకుమ్‌ తరువానాయ్‌ విరైకిన్హాన్‌ విదినకైయే” 


హృదయరంజనీ వ్యాఖ్యానం 45 


(తిరువాయ్‌-10-4-3) అని ఆప్వార్‌ సూక్తి 


(సహ(స్రాంశుః) - అనే నామం భగవానుని సర్వజ్ఞత్వ సూచకంగా వ్యాఖ్యా 
నింపబడింది. ఆ వివరణాన్ని ప్రకృతంలో గ్రహించవచ్చు. 


(ఉగ్రాయ) - యుగాంతంలో వర్ణాశమధర్మ వ్యవస్థను విరుద్దంగా నర్తించే 
వారిని తీవ్రంగా దండించే కల్కిపురుషుని పరంగా ఈ నామం సహస్రనామ 
భాష్యంలో వ్యాఖ్యానింపబడింది. తనను ఉపాసించనివారిపట్ల భయంకరుడు -అనే 
అర్థాన్ని గోవింద రాజీయవ్యాఖ్యానకారులు తెలిపారు. 


(ఉగ్రాయ) - “ీలదుస్పాధాసాధుసాధకః సంహారాధికారః- పాతాళశయనః 
కల్కీ యుగావసానే పాపాతిప్రసంగిషు సంకీర్ణవర్గ్ణాశ్రమవ్యవస్టేషు ఉగ్రః” 
(సాపకార్యాలలో మిక్కిలి ప్రావణ్యాన్ని కల్లి, వర్గాశ్రమ ధర్మవ్యవస్థను సంకీర్ణం 
చేసిన స్వైరసంచారులైన దుష్టుల విషయంలో ఉగ్రుడు) అనే భట్టర్‌ వినరణంవల్ల 
ఈనామం కల్క్య్యవతార పరంగా అన్వయించవచ్చు. కల్కి భగవానుని ఉపాసించే 
మంత్రంలో కూడా “సంహారమూర్తయే” ఇత్యాదిగా ఉగ్రత్వమే ప్రతిపాదింపబడింది. 


(వీరః) - సహస్రనామస్తోత్రంలో ఈ నామం రెండు మార్లు (402, 664) 
కన్పిస్తుంది. మొదటి నామాన్ని శ్రీరామావతారపరంగా, రెండన నామం అర్బానతార 
పరంగా వ్యాఖ్యానింపబడింది. రెండు చోట్ల శత్రునిరసనపరంగానే వ్యాఖ్యానింప 
బడింది. 


(సారంగాయ) - ఒక అర్ధ నిముషకాలంలో రెండు వేల యోజనాల దూరం 
సూర్యుడు ప్రయాణం చేస్తాడని పురాణాలలో తెలుపబడింది. సూర్యుడు అంతటి 
వేగంతో పయనిస్తాడు. 


(పద్మప్రబోధాయ) - పద్మాలను నికసింపజేసేవానికి - అని, శరీరంలో ఉండే 
జ్ఞానకేంద్రాలైన, పద్మాలను వికసింపజేసేవానికి - అని, హృదయపద్మాన్ని వికసింప 
జేసేవానికి అని అర్జాలను చెప్పవచ్చు. 


(బ్రహ్మేశానాచ్యుతేశాయ) - “మధ్యే విరించగిరిశం ప్రథమానతారః” అని, 
“బహ్మేశమధ్యగణనా” అని చెప్పబడిన రీతిలో త్రిమూర్తులలో ఒకడై అవతరించిన 
భగవద్రూపొన్ని ఇచటి అచ్యుతనామం తెల్పుతున్నది. సృష్టిస్థితిసంహారాలను 
నిర్వహించే త్రిమూర్తులకు ప్రభువని అర్ధం. ఈ సూక్తి పరబ్రహ్మ స్వరూపాత్మకమైన 


46 ఆదిత్య హృదయం 


స్తుతికి అనుగుణం. “అసా వాదిత్యో బ్రహ్మ” (ఈ ఆదిత్యుడు పరబ్రహ్మ) అని 
వేదం అంటున్నది కదా! లేక బ్రహ్మ, ఈశ్వరులనే ఇద్దటీకి అచ్యుతుడైన, ఏవిధమైన 
లోపం లేని రక్షకుడని చెప్పవచ్చు. “వేదాపహారగురుపాతకదైత్యపీడాద్యాపద్విమోచన 
మహిష్టఫల ప్రదానైః” అనే ఆళవందార్‌ సూక్తి స్మరణీయం. మధుకైటభులు వేదాలను 
అపహరించినపుడు వాటిని తిరిగి తీసికొనివచ్చి బ్రహ్మకు ఇవ్వడం, బ్రహ్మ 
హత్యాపాతకంనుండి శివుని విముక్తుని చేయడం - ఇత్యాదులు స్మరణీయాలు. 
“బహ్మేశాయాచ్యుతేశాయ” అనే ఇంకొక పాఠంకూడా ఉన్నది. అపుడు రెండు 
నామాలు. 


(ఆదిత్యవర్భ సే) ఆదిత్యునిలో ఉండే జ్ఞానాన్ని రూపంగా కలవానికి, ఆదిత్య 
రూపమైన వర్చస్సును కలవానికి - అని అర్ధం. 


(సర్వభక్షాయ) ప్రళయకాలంలో సమస్తాన్ని సంహరించేవానికి - అని అర్ధం. 
“యస్య బ్రహ్మ చ క్షతం చ ఉభే భవత ఓదనమ్‌, మృత్యుర్యస్యోపసేచనమ్‌” 
అని అన్నది (శ్రుతి. 


(రౌద్రాయ వపుపే) - సంహార కాలంలో రౌద్రరూపాన్ని కలవానికి - అని 
అరం. 


క్‌ 

(శతుఘ్నాయ) - భక్తుల శత్రువులను సంహరించేవానికి - అని అర్ధం. 
“దేవానాం దానవానాం చ సామాన్యమధిదైవతమ్‌”. (దేవతలకు దానవులకు 
సామాన్య మైన దైవం) అని చెప్పబడే భగవానునకు శత్రువులు ఎవరు? అంటే, 
భక్తనిరోధులే. “ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్‌, పాండవాన్‌ 
ద్విషసే రాజన్‌! మమ ప్రాణా హి పాండవాః” (శత్రువుల అన్నాన్ని భుజించరాదు. 
శత్రువులకు భోజనం పెట్టరాదు. ఓ రాజా! నీవు పాండవులను ద్వేషిస్తున్నావు. 
పాండవులు నా ప్రాణాలు కదా) అని శ్రీకృష్ణుడు దుర్యోధనునితో పల్కిన మాట. 
అందువల్ల భాగవతశత్రువులే భగవానునకు శత్రువులు. 


(శతుభ్నాయం) - “విషయేము విశ్లేవణాత్‌ తేషాం రానణవత్‌ 
శత్రుమింద్రియవర్గం వివేకశరైః: హంతి శమయతీతి శత్రుఘ్నః- దశేంద్రియాననం 
ఘోరం యో మనోరజ నీచరమ్‌, వివేక శరజాలేన శమం నయతి యోగినామ్‌” 
(నిశ్చలమైన ఉపాసనను చేసే సాధకుల ఇంద్రియాలకు నునస్సువల్ల క్షోభ 
కలుగకుండా, వాటిని వివేకమనే బాణంతో మర్దించి, అవి వారికి వశమయేటట్టు 


హృదయరంజనీ వ్యాఖ్యానం 47 


చేసేవాడు) అనే భట్టర్‌ చేసిన వివరణం స్మరణీయం. “పగ్రుగైలర్‌ వీయ క్కోల్‌ 
కైయిల్‌ కొణ్లాన్‌” (పెరియతిరు-2-3-1) అని తిరుమంగైమన్నన్‌ సూక్తి 

(కృతఫ్నుఘ్నాయ) = చేసిన ఉపకారాన్ని మణచినవాడు కృతఘ్నుడు. 
భగవానుడు జీవులకు కరణ కళేబర ప్రదానం, శాస్త్ర ప్రదానం, స్థితిగతుల నిర్వహణం 
మొదలైన ఎన్నో ఉపకారాలను చేస్తున్నాడు. ఆ ఉపకారాలను నురచినవారిని 
అతడు అంతంజేస్తాడు. 

(దేవాయ) - గొప్పగా ప్రకాశించేవానికొణకు - అని అర్థం. “శ్రద్దయా దేవో 
దేనత్వ నుళ్నుతే” (శ్రద్దా అనే నామంచే నిర్దేశింపబడే లక్ష్మిచేత దేవుడైన 
శ్రీమన్నారాయణుడు దేవత్వాన్ని పొందుతున్నాడు) అనే వేదవాక్యంవల్ల 
లక్ష్మీసహితుడనికూడా అర్థం. “విద్యా” అనే పేరును కల లక్ష్మితో భగవానుడు 
ఆదిత్యమండలంలో అంతర్యామిగా వేంచేసి ఉంటాడుకదా! ఈ అర్థాన్ని 
నమ్మాకర్యార్లు “శెయ్యదోర్‌ శ్లాయిత్తె క్కాట్టి శిరీదరన్‌ మూర్‌త్తి యీదెన్టమ్‌” 
(ఎల్బని అద్వితీయుడైన సూర్యుని చూపించి “ఇది శ్రీధరుని మూర్తి” అని 
అంటున్నది) అని పలికారు. ఇక్కడ శ్రీధరశబ్దం ప్రయోగింపబడడం గమనించాలి. 
(దేవ శబ్దానికి గల మిగిలిన అర్జాల సమన్వయం అనుబంధంలో చూపబడింది.) 


(తప్తచామీ కరాభాయ) - “ఆ ప్రణఖాత్‌ సర్వ ఏవ సువర్లవొ. (నఖాల పర్యంతం 
అంతా సువర్లమయుడే) అని వేదం పల్కింది. “శుట్టురైత్త నన్‌పొన్‌ తిరుమేని 
ఒళి ఒవ్వాదు” (బాగా కాచి వడపోసిన మంచి బంగారం కూడా నీ మేనితో సాటి 
రాదు) అని నమ్మా[్రీల్వార్లు అన్నారు. 

(నహ్నయే) - అగ్నిరూపంలో యాగాదులలో సమర్పించిన హవిస్సులను 
గ్రహించి కొనిపోయేవానికి - అని అర్థం. 

(లోకసాక్షిణే) - జీవుల మనస్సులలో అంతర్యామిగా వేంచేసి ఉండి, వారు 
చేసే పుణ్యపాపరూపకర్మలకు సాక్షిగా ఉండేవానికి - అని అర్థం. 

గోవిందరాజీయ వ్యాఖ్యానానుసారం ఆదిత్యహృదయం స్తోత్రం ఇంతటితో 
పూర్తి అయినది. ఇకపైగల భాగం, ఉత్తర పీఠిక, ఫలశ్రుతి. 

మ హేశ్వరతీర్ణవ్యాఖ్యానాదివిశేషాలు 
(పూర్వాయ గిరయే) - శ్రీవిష్ణుపురాణంలో తెలుపబడిన రీతిలో తూర్పు 


48 ఆదిత్య హృదయం 


దిక్కులో గల ఉదయంపర్వతానికి అంతర్యామి - అని అర్థం. 

(పశ్చిమే గిరయే) - పశ్చిమదిక్కులో గల అస్తమయపర్వతానికి అంతర్యామి. 

(డ్యోతిర్గణానాం పతయే) - జ్యోతిస్సులంటే ముక్తులు. వారి సమూహానికి 
అధిపతి - అని అర్థం. 

(దినాధిపతయే) - దినానికి అధిపతియైన సూర్యునకు - అంటే - సూర్యునకు 
అంతర్యామియైన నారాయణునకు - అని అర్థం. 

(జయాయ) - అప్రతిహతమైన - ఎదురు లేని - పరాక్రమాన్ని కలవాడు - 
అని అర్థం. సద్భక్తులు ఇతనివల్ల సంసారాన్ని జయిస్తున్నారని కూడా అర్థం. 

(జయభద్రాయ) ఉపాసకులకు రోగాలనుండి పాపాదులనుండి జయాన్ని, 
కల్గించి మంగళాన్ని పొందించేవాడు. 


(హర్యశ్వాయ) - “హరి” అంటే వానరం. ఈపదం ఇక్కడ హనుమానుని 
నిర్దేశిస్తుంది. హనుమానుని వాహనంగా కలవాడని అర్థం. దీనిద్వారా శ్రీరామాన 
తారం సూచితం. లేక, శ్యామవర్గాన్ని కల అశ్వాలను కలవాడని అర్థం. 

(సహగస్రాంశో) - సహస్రసంఖ్యలో - అంటే - లెక్కలేనంతమంది - జీవులను 
కలవాడు. అంశశబ్దం జీవుని తెల్పుతుంది. “మమైవాంశో జీవలోకే జీవభూతః” 
అని భగవద్గీత ఈ విషయాన్ని తెల్పుతున్నది. 


(సారంగాయ) - సారమైనదానిని గ్రహించేవాడు. దీనిద్వారా హంసావతారం 
సూచింపబడింది లేక, సారమంటే ప్రణవం. ప్రణవం వేదసారం కదా! ప్రణవంచేత 
ప్రతిపాదింపబడేవాడని అర్థం. 

(బ్రహ్మేశానాచ్యుతేశాయ) సృష్టికర్త అయిన బ్రహ్మకు, స్థితికర్త అయిన 
అచ్యుతునకు, లయకర్త అయిన ఈశ్వరునకు స్వామి. “సృష్టిస్టిత్యంతకరణీం 
బ్రహ్మ విష్ణుశివాత్మికామ్‌, స సంజ్ఞాం యాతి భగవాన్‌ ఏక ఏవ జనార్దనఃి (ఆ 
భగవానుడైన జనార్హనుడొక్కడే సృష్టి స్థితిలయాలను చేసే బ్రహ్మ, విష్ణు, శివుల 
రూసంలోని నామాలను పొందుతున్నాడు) అని విష్ణుపురాణం తెల్పుతున్నది. 

(సర్వభక్షాయ) - సర్వయజ్ఞఫలాలను అనుభవించేవాడు - అని అర్థం. 

(రౌద్రాయ వపుషే) - శత్రుసంహారంకోసం భయంకరమైన రూపాన్ని 
కలవాడు. దీనిద్వారా నృసింహావతారం సూచింపబడింది. “ఉగ్రం.... భీషణమ్‌” 


హృదయరంజనీ వ్యాఖ్యానం 49 


అనికదా నృసింహానుష్టుభ్‌ తెల్సింది. 

(శయఘ్నాయ) - శత్రువులైన ఇంద్రియాలను నిగ్రహించేవాడు. 

(అమితాత్మనే) - అపరిచ్చిన్నమైన - అవధి లేని - మహిమను కలవాడు. 

(దేవాయ) - స్వయం ప్రకాశకుడు. 

(నహ్నయే) - “వసూనాం పావకశ్సాస్మ్ని” (వసువులలో నేను పావకుడను) 
అని గీతలోని విభూత్యధ్యాయంలో శ్రీకృష్ణుడు పల్కినట్ల్టు వహ్నిరూపుడైన 
వసువునకు అంతర్యామి. 

(హరయే) - అనే పాఠాంతరానికి - అశేషమైన అజ్ఞానాన్ని హరించేవాడని 
అర్దం. 


(విశ్వకర్మణే) - విశ్వాన్ని స్పజించేవాడు. “సర్వకర్మా సర్వకామః” అని శ్రుతి 
దీనిని పల్కింది. 
(తమో-భినిఘ్నాయ) - తమస్సును - అంటే - అజ్ఞానాన్ని - హరించేవాడు. 


(రుచయే) - అందటికి రుచించేవాడు. “ఫఘృణయే” అనే పాఠాంతరానికి 
స్వయం ప్రకాశకత్వానికి అద్వితీయమైన సాటి లేని ఆశయమని అర్థం. 


22) నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 
23) ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్థితః | 


ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్‌ ॥ 
24) వేదాశ్చ క్రతవశ్షైవ క్రతూనాం ఫలమేవ చ | 

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 

ఈ ఆదిత్యుడు నడిచే ఈ లోకాన్ని సంహరిస్తున్నాడు. ప్రభువైన ఇతడే 
మళ్ళీ మహాప్రళయం తరువాత జగత్తును సృష్టిస్తున్నాడు. సృష్టించిన లోకాన్ని 
శోషింపజేస్తున్నాడు. తన కిరణాలతో బాగా తపింపజేస్తున్నాడు, వర్షిస్తున్నాడు. ఇతడు 
ప్రాణులు నిద్రించేటపుడు వారిలో అంతర్యామియై మేల్కొంటాడు. ఇతడే అగ్ని 
హోత్ర మనబడే యాగకర్మ. అగ్నిహోత్రమనే యాగకర్మలను చేసేవారికి ఫలరూపుడు 
కూడా ఇతడే. వేదాలు, క్రతువులు, క్రతువుల ఫలాలు, లోకంలో చేయబడే ఆ 


50 ఆదిత్య హృదయం 


యా కర్మలు - అన్నీ ప్రభువైన ఈ ఆదిత్యుడే. 


వ్యాఖ్యానం స్ట అగస్త్యుడు ఇంతనరకు ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, మళ్ళీ ఆ 
స్తోత్రంద్వారా ప్రతిపాదింపబడే ఆదిత్యుడనబడే దేవతను ఈమూడు శ్లోకాలతో 
స్తుతిస్తున్నారు. “భూతమ్‌” అనే పదం ఇపుడు ప్రవర్తించే జగత్తును తెల్పుతుంది. 
“పాయతి” అంటే ఇంకింపజేస్తున్నాడని అర్థం. సూర్యభగవానుడు లోకంలోని నీటిని 
తన కిరణాలతో ఇంకింపజేసి, మళ్ళీ వర్షిస్తాడుకదా. లోకంలోని ప్రాణులు 
నిద్రించేటపుడు వారి ఇంద్రియాలు విశ్రాంతిని పొంది ఉంటాయి. అటువంటి 
సమయంలోకూడా వారిలో అంతర్యామిగా వేంచేసి ఉండి మేల్కొని ఉండి రక్షించే 
భగవానుడితడే. సకలవేదాలచేత తెలియబడదగినవాడితడే. సర్వకర్మస్వరూపుడు, 
ఆ కర్మలచే ఆరాధింసబడేవాడు, ఆ కర్మల ఫలస్వరూపుడు, ఆ ఫలాలను ఇచ్చేవాడు 
ఇతడే. సర్వాత్మకుడైన ఈ రవియే నియంత. 


ఇంతవరకు ఉత్తర పీర్రిక్త ఇకపై ఫలశ్రుతి తెలుపబడుతున్నది. 
25) ఏన మాపత్సు కృచ్చేషు కాంతారేషు భయేషు చ । 
కీర్తయన్‌ పురుషః కశ్చిత్‌ నావసీదతి రాఘవ! ॥ 
26) పూజయస్వేన మేకాగ్లో దేవదేవం జగత్సతిమ్‌ । 
ఏతత్రిగుణితం జప్త్వా యుద్దేషు విజయిష్యసి ॥ 


27) అస్మిన్‌ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి | 
ఏవముక్తా తదా-గస్తో జగామ చ యథాగతమ్‌ ॥ 


రాఘవా! ఆపదలలో, కష్టాలలో, భయాన్ని కల్గించే అరణ్యాలలో ఎవడు 
ఆదిత్యహృదయమనే ఈ స్తుతిని అనుసంధిస్తాడో, అతనికి నాశం లేదు. అందువల్ల 
నీవు ఏకాగ్రతను కలవాడవై దేవదేవుడు, జగత్తుకు పతి అయిన ఈ ఆదిత్యుని 
పూజించు. ఈ ఆదిత్యహృదయాన్ని మూడు మార్చు జపించి, యుద్దాన్ని జయించ 
గలవు. మహాబాహూ! ఈ క్షణంలోనే నీవు రావణుని వధిస్తావు - అని ఈ విధంగా 
అపుడు అగస్తుడు పల్కి వచ్చిన రీతిలో వెడలిపోయాడు. 


వ్యాఖ్యానం : ఇందులో ఈ ఆదిత్యహృదయమనే స్తోత్రాన్ని పఠిస్తే కలిగే ఫలం 
తెలుపబడింది. ఎవరికైనా ఈ స్తుతిని పఠించే యోగ్యత ఉన్నదనే విషయాన్ని 
“కళ్ళిత్‌ొ అనే పదం తెల్పుతున్నది. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 51 


28) ఏతత్‌ శ్రుత్వా మహాతేజా నష్టశోకో-భవత్తదా । 

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్‌ ॥ 
29) ఆదిత్యం ప్రేక్ష్య జప్వాతు పరం హర్ష నువాప్తవాన్‌ | 

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్‌ ॥ 

అగస్త్యుని ఈ మాటలను గొప్ప తేజస్సును కల శ్రీరాముడు విని, అపుడు 
చింతను తీరినవాడయ్యాడు. మిక్కిలి సంతోషంతో, వినయంతో ఆ ఆదిత్య 
హృదయ మంత్రోపదేశాన్ని మనస్సులో నిలుపుకొన్నాడు. గొప్ప వీర్యాన్ని కల 
అతడు మూడు మార్లు ఆచనమనం చేసి, మిక్కిలి పవిత్రతను కలవాడై, తన 
కోదండాన్ని గ్రహించి, సూర్యుని చూచి ఆదిత్యహృదయాన్ని జపించి 
పరమానందాన్ని పొందాడు. 


30) రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ । 
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో-భవత్‌ ॥ 


శ్రీరాముడు సంతోషంతో రావణుని చూచి అతనితో యుద్ధం చేయడంకోసం 
ముందుకు వచ్చాడు. అన్ని విధాలుగాను ప్రయత్నం చేసి ఆ రావణుని వధించాలని 
నిశ్చయించుకొన్నాడు. 


31) అధ రవి రవదన్నిరీక్ష్య రామం 
ముదితనునాః పరమం ప్రహృష్యమాణః । 
నిశిచరపతిసంక్షయం విదిత్వా 
సురగణమధ్యగతో వచ స్వరేతి ॥ 


శ్రీరాముడు ఆదిత్య హృదయనస్తోత్రాన్ని అనుసంధించిన తరువాత దేవగణాల 
నడుమన ఉండే సూర్యుడు మిక్కిలి సంతోషంతో రామరావణయుద్దాన్ని చూడగోరి 
వచ్చి, శ్రీరాముని చూచి త్వరలో రావణుడు నశిస్తాడని గ్రహించి, “శీఘ్రంగా 
కార్యాన్ని ముగించు” - అనే మాటను పలికాడు. 


వ్యాఖ్యానం : “సురగణమధ్యగతః” అని ఇక్కడ చెప్పబడినందున ఆదిత్యుడుకూడా 
మిగిలిన దేవతలనలె యుద్దాన్ని చూడడంకోసం తన మండలంనుండి కిందకు 
దిగి వచ్చి శ్రీరాముని సమీపంలో ఆకాశంలో నిలచి, ఆదిత్యహృదయాన్ని అతడు 
అనుసంధించినందులకు తగిన ఫలాన్ని ఇచ్చాడని తెలుస్తున్నది. 


52 


ఇక్కడ ఒక సందేహం కలుగవచ్చు. యుద్ధం తరువాత బ్రవ్మోదిదేనతలంతా 
కలని ఏకకఠంగా “భవాన్‌ నారాయణో దేవః” (నీవు దేవుడనైన 
శ్రీమన్నారాయణుడవు) అని శ్రీరాముని స్తుతించి, విష్ణువే అందటికంటే 
గొప్పవాడనే విషయాన్ని విసృతంగా పలికారు కదా! కాని, ఇక్కడ సూర్యుడే 
అందటీకంటే గొప్పవాడని ఈ స్తుతిలో తెలుపబడినదే! ఇది ఏవిధంగా 
పొసగుతుంది? అనేది ఆ సందేహం. 


దీనికి సమాధానం ఏమంటే - వేదాంతవిద్యలలో మధువిద్య - అనే ఒక 
విద్య ఉన్నది. అందులో ఆదిత్యుని ఉపాసన ప్రతిపాదింపబడినా, ఆ ఆదిత్యునకు 
అంతర్యామిగా ఉండే పరమాత్మను ఉపాసించడంలోనే ఆ విద్యయొక్క 
తాత్సర్యమని బాదరాయణమహర్షి బ్రహ్మమీమాంసాశాస్త్రంలో తెలిపాడు. అదే 
రీతిలో ఇక్కడ చెప్పబడిన ఉపాసనకూడా ఆదిత్యునకు అంతర్యామిగా ఉండే 
శ్రీమన్నారాయణుని ఉపాసనలోకే అంతర్భవిస్తుంది. శ్రీరామాయణంలో అంతటా 
శ్రీమన్నారాయణుడే పరదైవమనే వైదికసిద్దాంతం పలుమార్లు పలు రీతులలో 
పలువురిద్వారా పలు సందర్భాలలో ఘోషింపబడింది కదా! ఈ ఆదిత్యహృదయం 
లోనే “బ్రహ్మేశానాచ్యుతేశాయ” ఇత్యాది సూక్తులద్వారా భగవానుడైన శ్రీమన్నా 
రాయణుని పరత్వం తెలుపబడింది కూడా. అందువల్ల ఏ సందేహానికి ఏవిధమైన 
అవకాశం లేదు. కనుక అంతా సమంజసం. 


ఆదిత్యహృదయవ్యాఖ్యా నామ్నా హృదయరంజనీ ॥ 
శింగరార్య కృతా భూయాత్‌ సారాసారవిదాం ముదే ॥ 


3 52 5౫ Ae 3 
. 


హృదయరంజనీ వ్యాఖ్యానం 53 


అనుబంధం-1 
దేవశబ్బార్థ నివరణం 


“దివు- క్రీడావిజిగీషా వ్యవహారద్యుతి స్తుతిమోదమదస్వప్ప కాంతిగతిషు” (దివు- 
అనే ధాతువు క్రీడ, విజిగిష, వ్యవహారం, ద్యుతి, స్తుతి, మోదం, మదం, స్వప్నం, 
కాంతి, గతి- అనే అర్థాలలో ప్రయోగింప బడుతున్నది) అనే ధాతుపాఠాన్ని బట్టి 
దివుధాతువునకు పది అర్థాలున్నాయి. ఈ పది అర్థాలు భగవానునిపట్ల పొసగుతాయి. 
“దివ్యో దేవ ఏకో నారాయణః” అని వేదం, “భవాన్‌ నారాయణో దేవి అని, 
“సాక్షాద్దేవో పురాణో- సౌ” అని మహర్షులు, “శిలైయినాల్‌ ఇలబ్లె శె దేవనే 
దేవనావాన్‌” అని ఆశ్రీర్వార్లు ఈ అర్థాన్ని సుస్థాపించారు. 


1. (దివు-క్రీడాయామ్‌) అనే ధాతువునుండి పుట్టిన ఈ పదానికి సృష్టిస్థితి 
అయాలను క్రీడగా కలవాడని అర్థం. ఈ అర్థాన్ని “క్రీడా హరేరిదం సర్వం 
క్షరమిత్యవధార్యతావ్‌” (నశించే ఇవి అన్నీ హరియొక్క క్రీడయే అని 
గ్రహింపబడుగాక) అని, “క్రీడతో బాలకస్యేవ చేష్టాం తస్య నిశామయ, మోదతే 
భగవాన్‌ భూతైః బాలః క్రీడనకైరివ” (బాలకుడు ఆటవస్తువులతో ఆనందించేటట్లుగా, 
భగవానుడు ప్రాణులతో (క్రీడిస్తున్నాడు) అని బుషులు, “లోకవత్తు లీలాకైవల్యమ్‌” 
(లోకంలో, ప్రభువు మొదలైనవారికి వలె, భగవానునకుకూడా జగత్సృష్ట్యాదులు 
కేవలం లీలను ఫలంగా కల్గినవి) అని బాదరాయణుడు, “అఖిల భువనజన్మస్టేము 
భంగాదిలీలే” (లోకాలు అన్నిటియొక్క సృష్టిస్థితి లయాదులను లీలగా కల్లినవాని 
విషయంలో) అని శ్రీరామానుజులు, “నాట్టై ప్పడై ఎన్టు అయన్‌ ముదలా త్రన్ద 
నళిర్‌ మామలరున్ది వీట్టై ప్పణ్ణి విలైయాడుమ్‌ విమలన్‌” అని గోదాదేవి, “ఇన్బుణు 
మివ్వికైయాట్టుడైయాన్‌” అని నమ్మా[్రీగ్రార్లు ఈ అర్థాన్ని తెలిపారు. 


2. (దివు-నిజిగీషాయామ్‌) జయించడంలో ఇచ్చను కలవాడు, కనుక దేవుడన 
బడుతున్నాడు - అని భావం. అంటే - చేతనులను “జితం తే పుండరీకాక్ష!” 
(పుండరీ కాక్షా! నీకు ఓడిపోయాము) అని, “తో/గీ/గోమ్‌ మడనెజ్జమ్‌! ఎమ్బెరుమాన్‌ 
నారణజ్కు” (ఓ భవ్యమైన మనసా! భగవానుడైన శ్రీమన్నారాయణునకు మనం 
పరాజితులం) అని అనేటట్టు చేయడం గొప్ప ఫలంగా భావించేవాడని భావం. 
“సత్యేన లోకాన్‌ జయతి” (సత్యమనే గుణంతో శ్రీరాముడు లోకాలను 
జయిస్తున్నాడు) అని “జితం భగనతా జగత్‌” (జగత్తు భగవానునిచే జయింపబడింది) 


54 


“నావిజిత్య నివర్తతే” (శ్రీరాముడు జయించకుండా తిరిగి రాడు) అని, “శెన్టు 
కొను వెన్టికొణ్ణ వీరన్‌” (పోయి వధించి జయించిన వీరుడు) అని మొదలైన 
సూక్తులలలో ఈ అర్ధం తెలుపబడింది. 


3. (దివు-వ్యవహారే) వేదం మొదలైన వాక్కులను వ్యవహరించేవాడు - 
పలికేవాడు కనుక దేవుడని అర్థం. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై 
వేదాంశ్చ ప్రహిణోతి తస్మై” (ఎవడు సృష్టికి పూర్వం బ్రహ్మను సృష్టిస్తున్నాడో, 
ఎవడయితే ఆ బ్రహ్మకు వేదాలను అను(గ్రహిస్తున్నాడో) అని, “పాంచరాత్రస్య 
కృత్నుస్య వక్తా నారాయణః స్వయమ్‌” (పాంచరాత్రానికి అంతటికి వక్త స్వయంగా 
నారాయణుడు) అని, “పీతకవాడైపిరానార్‌ పిరమకురువాకి వన్దు” (పీతాంబరధారి 
పరమాచార్యుడై వచ్చి), “ఇన్‌కవి పాడియ ఈశన్‌” (తీయని కవిత్వాన్ని పాడిన 
ఈశుడు), “తిరువరజ్లర్‌ తామ్‌ పణిత్త త్ర మెయ్‌మ్మైప్పెరువార్‌తై” అని, “మటై యురైత్త 
తిరుమాల్‌” (వేదాలను ఉపదేశించిన శియఃపతి) అని, “అన్నమాయ్‌ అనజ్లు 
అరుమతై పయన్లాన్‌” (హంస రూపిమైె అపుడు అక్కడ అరుదైన వేదాలను 
అనుగ్రహించాడు) అని ఈ రీతిలో చెప్పేటట్టుగా వేలాది ఉత్కృష్టవచనాలను 
పల్కినవాడు కదా భగవానుడు. కనుక దేవుడు. 


లేక, “వ్యవహార” మనే పదానికి - వాదించేవాడు - అనే అర్ధం ఉన్నది కనుక, 
దేవశబ్దానికి వాదాలను సలికేవాడు- అనే అర్జాన్నికూడా (గ్రహించవచ్చు. అంటే - 
జీవుడు “నేను నాకు చెందినవాడను” అని అంటే, అపుడు, “నీవు నాకు 
శేషభూతుడవు” అని వాదించి, అతనిని శేషభూతునిగా చేసికోవడానికి 
యత్నించేవాడని అర్ధం. భగవానుడు ఈ విధంగా వాదించే రీతిని పరమరస్యంగా 
పరాశరభట్టర్‌ “త్వం మే-హం మే, కుతస్తత్‌, తదపి కుత, ఇదం వేద మూల ప్రమాణాత్‌, 
ఏతచ్చానాదిసిద్దాత్‌ అనుభవవిభవాత్‌, సో-పి సాక్రోశ ఏవ, క్వాక్రోశః కస్య, గీతాషు 
మమ విదితః, కో-త సాక్షీ సుధీ స్వాత్‌, హంత! త్వత్పక్షపాతీ స ఇతి నృకలహే 
మృగ్యమధ్యస్థవత్‌ త్వమ్‌” అనే శ్లోకరత్నంలో తెలిపారు. 

4. (దివు-ద్యుతౌ) - ప్రకాశించేవాడు కనుక దేవుడు - అని ఇంకొక అర్థం. 
“తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి” (ప్రకాశించే ఆ 
పరమాత్మను అనుసరించి సమస్తం ప్రకాశిస్తున్నది. అతని ప్రకాశంచేతనే ఈ సమస్తం 
ప్రకాశిస్తున్నది) అని, “అథ యదతః పరో దివో జ్యోతి ర్లీష్యతే” (పరమపదం పైన 
ఏ జ్యోతి ప్రకాశిస్తున్నదో) అని, “నారాయణపరో జ్యోతిః” అని, వేదం “పరళ్లోతి నీ 
పరమాయ్‌”, “నిజ్రెన్స శోది వెళ్ళమ్‌ శూగ్‌న్ల” (పూర్ణమైన జ్యోతిస్సుయొక్క ప్రవాహం 


55 


పరివేష్టించగా) అని, “శోదివెళ్ళత్తినుళ్ళే ఎ,యువదోరురు” (జ్యోతిః ప్రవాహం లోపల 
ఆవిర్భవించే అద్వితీయరూపం) అని ఆప్వార్లు, “తేజసాం రాశిమూర్ణితమ్‌” అని 
మహర్షి భగవానుని అంతులేని జ్యోతిస్సును కలవాడని పలికారు కదా ! 


5. (దివు-స్తుతౌ) - స్తుతింపబడేవాడు కనుక, దేవుడని అర్థం. “తతో దేవాః 
ఊర్ద్వ బాహనః స్తువంతి” (దానికి పిమ్మట దేవతలు చేతులను పైకెత్తి స్తుతిస్తున్నారు) 
అని, “విపన్యవో జాగృవాంసః సమింధతే” (స్తుతిశీలురై, సదా మేల్కొని ఉండే 
నిత్యసూరులు ప్రకాశిస్తున్నారు) అని, “తస్య రుక్‌ చ సామ చ గేష్లొ” (బుగ్వేదం, 
సామవేదం అతనిని స్తుతించేని) అని వేదం, “స్తవ్యః స్తవ ప్రియః” (స్తుతించదగినవాడు, 
స్తుతిని ప్రియంగా కలవాడు) అని, “సర ఘైస్సురాణాం స్తు సుతః (దేవతల సంఘాలచేత 
త్రివిక్రముడు స్తుతింపబడ్డాడు) అని మహర్షులు “ఏత్త ఏమిలకుమ్‌” (ఏడు లోకాలు 
స్తుతించగా) అని, “యానుమేత్తి ఏ,గులకుమ్‌ ముగ/)/్రుమేత్తి ప్పిన్నై త్తానుమ్‌ 
ఏత్తిలుమ్‌ తన్నై ఏత్త వేత్త ఎబ్లెయ్‌దుమ్‌” అని ఆకర్వార్లు పల్కిన రీతిలో సర్వశాస్రాలచే 
సమస్త చేతనులచే స్తుతింపబడేవాడు, కనుక దేవుడని భావం. 


6. (దివు-మోదే) ఆనందాన్ని కలవాడు, ఆనందస్వరూపుడు, కనుక దేవుడని 
అర్ధం. “విజ్ఞాన మానందం బ్రహ్మ” Es ఆనందస్వరూపుడు, బ్రహ్మం) 
“యదేష ఆకాశ ఆనందోన స్యాత్‌, “ఆనందం బబ 'హ్మేతి వ్యజానాత్‌” (పరమాత్మ 
ఆనందస్వరూపుడని తెలిసిక్నొవాడు) అని వేదం. “ఇన్సమ్‌ పయక్క ఇనిదుడన్‌ 
వీ [౧* రున్హాళ్‌కిన్ట ఎజ్జల్‌ పిరాన్‌” అని ఆప్వార్డ్టు పల్కిన రీతిలో ఆనందాన్ని 
స్వరూపంగా కలవాడు, కనుక దేవుడని భావం. 

7. (దివు-మదే) అవాప్తసమస్తకాముడు కనుక, ఎవరిని లెక్కించకుండా 
ఉండడమనే మదాన్ని కలవాడు కనుక, దేవుడని భావం. “అవాక్యనాదరః” 
(ఎవరితోను మాటలాడే వాడు కాడు ఎవరిపట్ల ఆదరం లేనివాడు) అని వేదం 
ఈ అర్జాన్ని పల్కింది. 

8. (దివు-కాంత్యామ్‌) - కంటికి ఆకర్షణీయమైన కాంతిని కలవాడు, కనుక 
దేవుడు. “విద్యుతః పురుషాతొ' (విద్యుద్వర్గాన్ని కల పురుషునివల్ల) అని, “నీలతోయద 
మధ్యస్థా విద్యుళ్లేఖేవ భాస్వరా” (నీలమేఘాన్ని మధ్యలో కల్లిన విద్యుల్లేఖవలె (గొప్ప 
కాంతిని కల్గినది) అని వేదం, “ ప్రసన్నాదిత్యవర్చసమ్‌” (చల్లదనంలో చంద్రుని 
వంటి, తేజస్సులో సూర్యునివంటి కాంతిని కలవాడు) అని మహర్షి “ముళైక్కదిరై” 
అని తిరుమంగై ఆకగ్వార్లు “కదిర్‌ మదియమ్‌ పోల్‌ ముకత్తాన్‌” (సూర్యుని, చంద్రుని 


56 


వంటి ముఖాన్ని కలవాడు) అని గోదాదేవి భగవానుని దేహకాంతియొక్క భోగ్యతను 
గూర్చి పలికారు. ఈ విధంగా నేత్రాలకు ఆకర్షణీయమైన కాంతిని కలవాడు కనుక 
దేవుడని భావం. 

9. (దివు-గతౌ) ప్రాప్యమై, ప్రాపకమై ఉండేవాడు కనుక దేవుడని భానం. 
“పురుషాన్న పరం కించిత్‌ సా కాష్టా సా పరా గతిః” అని “శరణం గతి ర్నారాయణః 
” అని “నారాయణం పరాయణమ్‌” అని, “గతిర్గమ్యశ్సాసౌ హరిః” (ప్రాప్య ప్రాపకాలు 
హరియే), “నెణిమైయాల్‌ నినైయవల్లార్‌ కతియినై” అని, “నెటి వాశల్‌ తానేయాయ్‌ 
నిన్దానై” అని, “పదియే పరనిత్మొగిమ్‌ తొణ్జర్‌ తమక్కు పతియే” అనే రీతిలో 
గొప్ప ఉపాయమై, ఉపేయమై ఉండేవాడు కనుక దేవుడని భావం. 


ఆనుబంధం - 2 


ఆదిత్యహృ దయం 


ప్రార్థనా 
విష్వక్సేన ధ్యానమ్‌ 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ । 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే ॥ 
యస్య ద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరశ్ళతమ్‌ । 
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం త మాశ్రయే ॥ 
శ్రీహయగ్రీవ ధ్యానమ్‌ 
జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిమ్‌ | 
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ॥ 
వాల్మీకి ధ్యానమ్‌ 


కూజంతం రాను రామేతి మధురం నుధురాక్షరమ్‌ । 
ఆరువ్యా కవితాశాఖాం నందే వాల్మీకికోకిలమ్‌ ॥ 


శ్రీరామ ప్రార్థనా 


57 


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమ్‌ 


ఆజానుబాహు మరవిన్షదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి ॥ 


వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్ణసే 
మధ్యే పుష్పకమాసనే మణిమయే నీరాసనే సుస్టితమ్‌ । 


అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం 
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్‌ ॥ 


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ । 


లోకాభిరానుం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ ॥ 


58 ఆదిత్య హృదయం 


వాల్మీకే ర్మునిసింహస్య కవితా వనచారిణ: । 
శ్రుణ్వన్‌ రామకథానాదం కో న యాతి పరాం గతిమ్‌ ॥ 


అంజనేయ ప్రార్థనా 


గోప్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసమ్‌ । 
రామాయణ మహామాలారత్నం నందే-నిలాత్మజమ్‌ I 


అంజనానందనం వీరం జానకీశోకనాశనమ్‌ । 
కపీశ నుక్షహంతారం నందే లంకాభయంకరమ్‌ ॥ 


మనోజనం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్‌ । 
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥ 


ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రికమనీయనిగహమ్‌ । 

పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్‌ ॥ 

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌ । 

బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ॥ 
శ్రీరామాయణ ప్రార్థనా 

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే | 

వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా ॥ 

చరితం రఘనాథస్య శతకోటి ప్రనిస్తరమ్‌ । 

ఏకైకనుక్షరం ప్రోక్తం మహాసాతకనాశనమ్‌ ॥ 

వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ । 

పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ ॥ 

యః కర్ణాళ్టలిసంపుటై రహరహ స్పమ్యక్సిబత్యాదరాత్‌ 

వాల్మీకే ర్వదారనిన్షగళితం రామాయణాఖ్యం మధు । 

జన్మవ్యాధిజరానిపత్తి మరణ రత్యంతసోపద్రవం 

సంసారం స విహాయ గచ్చతి పుమా న్విష్టోః పదం శాశ్వతమ్‌ ॥ 

తదుపగత సమాససంధియోగం సమమధురోపనతార్హ వాక్యబద్దమ్‌ । 

రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్యమ్‌ ॥ 


హృదయరంజనీ వ్యాఖ్యానం 59 


తరువాత (గ్రంథానికి యథాశక్తి ఆరాధన చేయాలి 


అస్య ఆదిత్యహృదయనస్తోత్రస్య అగస్త్య: బుషిః అనుష్టుప్‌ ఛందః, ఆదిత్యహృదయ 
భూతో భగవాన్‌ నారాయణః దేవతా, నిరస్తాశేషనిఘ్నతయా బ్రహ్మవిద్యాసిద్దౌ సర్వత్ర 
జయసిద్దా ఆరోగ్య సిద్దా చ వినియోగః 


ధ్యానమ్‌ 
ధ్యేయస్సదా సవితృ్వమండలమధ్యవర్తి 
నారాయణః సరసిజాసనసన్నివిష్టః I 
కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటీ 
హారీ హిరణ్మయనపుః ధృతశంఖచక్రః ॥ 
జయత్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః. 
దాసో-హం కోసలేంద్రస్య రామ స్యాక్షిష్ట్ణకర్మణః, 
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. 
న రావణసహస్రం మే యుద్దే ప్రతిబలం భవేత్‌, 
శిలాభిస్తు ప్రహరతః పాదపై శృ సహస్రశః. 
అర్హయిత్వా పురీం లంకా నుభివాద్య చ మైథిలీం, 
సమృద్దార్తో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్‌. 
ధర్మాత్మా సత్యసంధశళ్చ రామో దాశరథి ర్యది 
పౌరుషే చాప్రతిద్వంద్వ శృరైనం జహి రావణిమ్‌ ॥ 
తపస్సాధ్యాయనిరతం తపస్వి వాగ్విదాంనరమ్‌ I 
నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్మునిపుంగవమ్‌ ॥ 

తరువాత “శ్రీ రఘునన్దన పరబ్రహ్మణే నమః అని పఠించి, ఆదిత్య 

హృదయాన్ని సారాయణం చేయాలి. 


60 


1 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


8) 


9) 


10) 


11) 


12) 


ఆదిత్య హృదయం 


ఆదిత్యహృదయం 
తతో యుద్దపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌ । 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్దాయ సముపస్థితమ్‌ ॥ 
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్‌ । 
ఉపాగమ్యా బ్రనీత్‌ రామ నగస్తో భగవాన్‌ బుషిః ॥ 
రామ! రామ! మహాబాహో! శ్రుణు గుహ్యం సనాతనమ్‌ । 
యేన సర్వానరీన్‌ వత్స! సమరే విజయిష్యసి ॥ 
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్‌ | 
జయావహం జపేన్నిత్య మక్షయ్యం పరమం శివమ్‌ ॥ 


సర్వమంగళమాంగల్యం సర్వపాపప్రణాశనమ్‌ | 
చింతాశోక ప్రశమన మాయుర్వర్ధనముత్తమమ్‌ ॥ 


రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్‌ | 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌ I 
సర్వదేవాత్మకో పే వ్యాషః తేజస్వీ రశ్మిభావనః I 

ఏష దేవాసురగణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభిః ॥ 

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శినః స్కందః ప్రజాపతిః | 
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 
పితరో వసవః సాధ్యా హ్యశ్వినో మరుతో మనుః | 
వాయుర్వహ్నిః ప్రజాప్రాణా బుతుకర్తా ప్రభాకరః ॥ 
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌ | 
సువర్ల్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్‌ । 
తిమిరోన్మథన: శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్‌ ॥ 


హిరణ్యగర్భః శిశిరం తపనో భాస్కరో రనిః । 


13) 


14) 


15) 


16) 


17) 


18) 


19) 


20) 


21) 


22) 


23) 


హృదయరంజనీ వ్యాఖ్యానం 61 


అగ్నిగర్ఫో -దితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 
వ్యోమనాథ స్తమోభేదీ బుగ్యజు స్సామపారగః | 
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ స్లనంగమః ॥ 
ఆతపీ మండలీ మృత్యుః సింగళః సర్వతాపనః | 
కవి ర్విశ్యో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః I 
నక్షత్రగ్రహతారాణా మధిపో విశ్వభావనః | 
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్‌! నమో-స్తు తే ॥ 
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః । 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః । 
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః । 
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్భ సే । 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ నపుషే నమః ॥ 
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | 
క్వతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 
తప్తచామీకరాభాయ నహ్నయే విశ్వకర్మణే । 
నమస్తమో-భినిఘ్నాయ రుచయే లోకసాక్షణే ॥ 
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః । 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 
. సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః | 

ష ఏవా వాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహో త్రిణామ్‌ I 


62 


24) 


25) 


26) 


27) 


28) 


29) 


30) 


31) 


ఆదిత్య హృదయం 


వేదాశ్చ క్రతవశ్రైవ క్రతూనాం ఫలమేవ చ । 

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 

ఏన మాపత్సు కృచ్చేషు కాంతారేషు భయేషు చ । 

కీర్తయన్‌ పురుషః కశ్చిత్‌ నావసీదతి రాఘవ! ॥ 

పూజయస్వేన మేకాగ్రో దేవదేనం జగత్సతిమ్‌ । 

ఏత త్తిగుణితం జపా యుద్దేషు విజయిష్వసి ॥ 
ల న్యా లుద్ది స్య 


అస్మిన్‌ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి | 
ఏవముక్తా తదా-గస్తో జగామ చ యథాగతమ్‌ ॥ 


ఏతత్‌ శ్రుత్వా మహాతేజా నష్టశోకో-భవత్తదా । 

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్‌ ॥ 
ఆదిత్యం ప్రేక్ష్య జస్వాతు పరం హర్ష మవాప్తవాన్‌ । 
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్‌ ॥ 


రానణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్దాయ సముపాగమత్‌ । 
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో-భవత్‌ ॥ 

అధ రని రవదన్నిరీక్ష్య రామం 

ముదితనునాః పరమం ప్రహృష్యమాణః । 
నిశిచరపతిసంక్షయం విదిత్వా 

సురగణమధ్యగతో వచ స్వరేతి ॥ 


ఇతి శ్రీరామాయణే యుద్దకాండే సస్తాధికశతతమసర్య 


ఆదిత్యహృదయం సంపూర్ణమ్‌ 
frp Pg 


పారాయణం చివర పఠించవలసిన శ్లోకాలు 


ఏవమేతత్పురావృత్త మాఖ్యానం భద్రమస్తు వః । 
ప్రవ్యాహరత విస్రబ్దం బలం విష్ణోః ప్రవర్ణతామ్‌ ॥ 


హృదయరంజనీ వ్యాఖ్యానం 63 


లాభస్తేషాం జయస్తేసాం కుత స్తేషాం పరాభనః । 

యేషా మిన్టీవరశ్యామో హృదయే సుప్రతిష్టితః ॥ 

కాలే వర్షతు పర్ణన్యః పృథివీ సస్యశాలినీ | 

దేశో-యం క్షోభరహితో బ్రాహ్మణా స్పన్తు నిర్భయాః ॥ 

కావేరీ వర్ధతాం కాలే కాలే నర్షతు వాసవః । 

శ్రీరజ్ఞనాథో జయతు శ్రీరంగ శ్రీ శృ వర్ణతామ్‌ ॥ 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్లాంన్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః | 
గో బాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా స్పమస్తా స్పుఖినో భవన్తు ॥ 
మజ్గళం కోసలేన్హాయ మహనీయగుణాబ్దయే । 

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్‌ ॥ 


అసాద్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా | 

రాజాధిరాజరాజాయ రామభద్రాయ మజ్జళమ్‌ ॥ 

మజ్గళాశాసనపరై ర్మదాచార్యపురోగమైః । 

సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సృత్మృతాయాస్తు మజ్జళమ్‌ ॥ 

కాయేన వాచా మనసేంద్రియై ర్వా బుద్దా త్మనా వా ప్రకృతే స్వభావాత్‌ | 
కరోమి యద్యత్‌ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ 
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్‌ । 

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే ॥ 


పారాయణ చేసిన తర్వాత చివరిలో యథాశక్తి పాలనుగాని, పండ్లను గాని, 
పాయసాన్నాన్ని గాని నివేదన చేసి, కర్పూర హారతిని ఇవ్వాలి. ఈవిధంగా 
పారాయణను ఒక మండలకాలం - అంటే - 40 రోజుల పాటు చేయాలి. ఈ 
స్తోత్రాన్ని ఆచార్యుల వద్ద ముందుగా ఉపదేశంగా పొంది, తర్వాత పారాయణం 
చేయడం పెద్దల ఆచారం. 


టె లయ లె లయ A! 
హా. “వాస్‌ వాన్‌ Bm Bm 


